


(ఏర్చి కూర్చిన సూక్తుఖు, ల్‌ో 
A Book of Telugu Quotations 





సంకలనం : 


మన్నవ గిరిధరరావు, ఎం. ఏ. 
(Ex. M. L. C.) 





[ప్రచురణ 
భారతి ఎడ్యు కేషనల్‌ సొసైటీ.) 
శ్రీకృష్ణనగర్‌ గుంటూరు-522 006” 
అన్నిహక్కు-లు ' మూల్యము 


(పచురణకర లవి, ముప్పది రూపాయలు: 


(పథమ ముద్రణ : 1976 నవంబరు 

"రెండవ ముదణ : ( 

మూడవ ము[దణ వ ( 

నాలుగవ re ( ల 
| 


93 


99 


ఐదవ ముదణ 
ఆరవ ముదణ 


7? 


ముఖచ్చితం క 


థ్రీ “తిగుణ్‌ హైదరాబాదు 


ముదణ క 
శ్రీ లజ్మీ (పెస్‌ 
14/2 అరండల్‌ పేట, గుంటూరు-2. 


డిస్ట్రిబ్యూటర్స్‌ : 

1. M/s. సాహిత్య నికేతన్‌ 
3.4.£52 బర్‌ కత్‌ పూరా, 

హైదరాబాద్‌ -27. 
2. M/s. సాహిత్య నికేతన్‌ 
ఏలూరురోడ్డు “సెంటర్‌, 
గవర్నరు పేట, 
విజయవాడ - 2... 


¥3 


99 


ర 


2? 


ఆదనపు విషయములతో) 1977 
= 1979 
yas 
): 
) 


వ 1991 


1986 


Nault 
పెడతల రంగా రెడ్డి, fy Ct గో 

ఆధ్యతులు, | 
యువభారతి ఎడ్యుకేషనల్‌ సొసైటి. 





“ఎటో సామెత చెప్పినట్టు........ అని వలువురు మాటల మధ్య 
అంటూ వుంటారు, అ సామెత ఏమిటో చెప్పరు. చెప్పాలనే వుంటుండి 
గాని గుర్తుకు రాదు. సమయానికి మనస్సులో మెదిలితే దాన్ని 
1వయోగించి ఒక పాయింటు గెలిచినంత ఆనందవడుతూ వుంటారు, 


నిజానికి మాటలమధ్య మెరుప్పతీ గెల్హాంటి చెణుకులను అక్కడక్కడ 
చొప్పించగలిగితే అ్యపసంగం వినడానికి జనం చెవికోసుకుంటారు 
ఎంతో లోక పరిశీలన, జీవితానుభవం, బహ్ముగంథవఠనం ఉం టేగాని 
ఆలాంటి నేర్చు అలవడదు. 


సామాన్యుని జీవితం మధురాతిమధురంగా గడవాలంటే ఆతని 
వలుకుల్లో మణిపూసల్లాంటి మాటలు తొంగిచూడడం వాంఛనీయం. 
ఆవి లోకోక్తులు కావచ్చు. (వసిద్ధ పురుషుల సూక్తులు కావచ్చు. కవి 
పండితుల విశిష్టభావాలు కావచ్చు. ఎవైనప్పటికీ నిరంతరం పెరుగు 
చున్న (పపంచ సారస్వతం నుండి ఏరిన రత్నాలను విరివిగా 
వినియోగించగలిగితే సంభాషణకు శోభ చేకూరుతుంది. 


మాటలంటే మాటలా? వాటికి ఎంతో ప్రాధాన్యం వున్నది. 
*మంచి మాటలకు ఖర్చు లేదు; విలువ అధికం” అని ఒక ఆంగ్ల 


Il 


రచయిత అన్నాడు, మాటల్నిబ-టై మనిషి పోకడ తెలుస్తుంది. మాటల 
వల్లనే స్నేహము. విరోధము ఏర్పుడుతాయి. అందు కే “గొడ్తలిచే 
నరికిన చెట్లు చిగురించును. కాని మాటలచేత చెడిన కార్యము చక్క 
బడడు” అని విదురుడు అంటాడు. నోరు మంచిరవుకే ఊరు మంచిదవు 
తుండనే సామెత వుండనే వున్నది. 


ఇలా మాటలలో మాధుర్యాన్ని చొప్పించడానికి ఈ “మణి 
పూనలు” ఉపకరిస్తుంది. ఇందు వివిధ అంశములను గురించి పేర్కొన 
బడీన సూక్తులు లోకోక్తులు విద్యార్థులకు, వక్రలకు, రచయితలకు 
మరింత ఉపకరించగలవని నా విశ్వాసం. 


దీని సంకలనకర్ల శ్రీ మన్నవ గిరిధరరావు రచయితగా, 
గుంటూరు హిందూకళాళాల అధ్యాపకులుగా, కొంతకాలం రాష్ట్ర 
విధానపరిషత్తు సభ్యులుగా పాఠకులకు పరిచితులే. యువకులకు, 
విద్యార్దులకు పబోధాత్మకము, నిర్మాణాత్మకమగు భావములను 
అందించే లక్ష్యంతో శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ జయేం[ద 
సరస్వతీస్వామివారి |పోద్భలంతో మేము [పారంభించిన యువభారతి 
ఎడ్యు కషనల్‌ సౌష్రైటీయొక్క (పచురణలలోనిడి మూడవది, 


గిద్దలూరు = పిడతల రంగా రెడ్డి 
1-11-1976 


HI 





పట పుటి 

ఆందం 1 అపరి(గహము 9g 
ఆంధుడు 2 అప్పు త్త 
అజ్ఞానం 2 ఆప్పుచేయువాడు ki 
అత 3 అభివృది Ll 

క ° 
అ తరికం 3 అమాయకత్వం న 
అతి 3 ఆల్ఫుడు 
అరిజాగ ప్రై 3౩ అలుడు ae 

అ ౧ 

అ ధి 4  అవకాళవాది 17 
ఆద్భుషం 4 అవివేకి a 
అదం వె అ|శద J 

my) 0 
ఆగికారవ ; ఏ అసత్యం be 
అధికార ఎర్వనియోగం 6 అసమర్థత he 
ఆఅ _ద్యెతం గ అస్పృశ్యత 
అనవసర 7 ఆసూయ 15 
ఆఅసవసర। పసమేయఆ 7 అహంకారము se 
అనుకరణ 7 అహింస న 
అనుభవం ప్ర ఆంధత్వం 
ఆసునుతి g ఆచరణ 
అపజయము 9 ఆకలి l 


ఆత్మ 
ఆత్మజ్ఞానం 
ఆత్మ విశ్వాసం 
ఆత్మవిమర్శ 
అత్మసుతి 
ఆత్మహత్య 
ఆ్మతేయ 
ఆదర్శం 
ఆనందం 
ఆయుధం 
ఆరోగ్యస్తూతం 
ఆలశ్యం 

ఆశ నిరాశలు 
ఆశయం 
ఆగి 

ఆహారం 
ఇంగ్లీషు 
ఇందియాలు 
కాలు 


ఆర్య 


ఇం 
అ 


IV 


ఉత్తమం 27 
ఉత్రముడు 2] 
ఉత్సాహం 28 
ఉ| దేకములు 28 
ఉద్యోగులు 28 
ఉన్నత లశ్ష కం 29 
ఉపకారం 29 
ఉపన్యాసం 30 
ఉపాధ్యాయుడు 30 
ఉపాయము 32 
ఎక్కువతక్కువలు 32 
ఐకమత్యం 32 
ఐక్యరాజ్యసమితి 33 
ఓటు 34 
కందుకూరివీ రేశలింగంవంతులు34 
కట్నము 35 
కథ 35 
కరవ్యం 36 
కవి 36 
కవిత్వము 42 


వ 
=. 
28 
28 
28 
29 


30 
30 
32 
32 
త్తే 
33 
34 
లు 34 
35 
35 
36 


36 
42 


కష్టాలు 
కళాకారుడు 
కాపట్యము 
కాఫీ 


కామము 
కార్యసాధకుడు 


కాలము 


కీశు 

క్రి 
కుమారుడు 
కుమా కై 
కులము 
కూడదు 
కొబ్బరి చెట్టు 
కోపము 
కోరికలు 
గర్వము 
గాంధీమహాత్ముడు 
గుంపు 
గుణములు 
గృహము 


49 
వో 
ఏ4 


ఏడీ. 


54 
55 
55 
58 
61 


వ 


61 


ol 


62 
64 
64 
64 
65 
66 
68 


68 
1 


చరిత 

చితము 

చెడు 

చెడుకాలము 
జనన మరణములు 
జాతి 

జానము 

జాని 
జీవననూూతములు 
జీవితము 

జూదం 

తప్పులు 

తలి 
తల్లిరండ్రులు 
తారతమ్యం 


71 
71] 
72 
72 
72 
72 
73 
73 
75 
75 
75 
16 
76 
77] 
19 
80 
8 


87 
87 
88 
59 
$9 


త్యాగము 
తిండిపోతు 
త్స 
తొందర 
దాంపత్యం 
దానము 
దిగులు 
దీసము 
దురదృష్టం 
దుర్గనులు 
దురాశ 
దేశభ కి 
దేశము 
దొంగ 
దుఃఖము 
(దోహము 
ధనము, ధనవంతులు 
ధర్మము 
ధీరుడు 
ధ్యేయము 
నమ్మకం 
నమత 


90 
ol 
92 


93 
93 
93 
94 
94 
9ఏ 
96 
96 
97 
98 
98 
99 
99 
105 


« 105 


106 
107 
107 


v1 


నవ్వు 
నత్నుతాలు 
నాగరికత 
నాటకము 
న్మిగహము 
నిద 

నిర్తి వత 
నేను 
నేర్చుకొడుట 
నోరు 
న్యాయము 
న్యాయవాది 
న్యాయస్థానం 
పండితుడు 
పండుగలు 
వతనము 
ప్మతికలు 
పత్రికావిలేఖరి 
పని 

పరనింద 
పరోపకారము 
పాత|కొ తలు 


1@7 
108 
108 
109 
109 
1:0 


11] 
lll 


[13 


1@7 
108 
108 
109 
109 
1.0 


11] 
11] 
113 
113 


పాపాలు 
పురుష పయత్నము 
పు నకము 


శ్ర 
రొ కీ 
mE 
ర్త 


వ 
ల్‌ 
న్‌ 


[పదకీణం 
పపంచం 
(పభుత్వం 
ప్రయత్నం 
ue 
[పాణాయామము 
(పేమ 
బంధువులు 
బలము 
బలహీనుడు 


బాధ్యతా రాహిత్యం 


139 
130 
131 
వ. 
lal 
t33 
133 
135 
136 
lz] 
138 
139 
144 
1.44 


145 
145 


భక్త 

భకుడు 
భగవంతుడు 
భగనర్గిత 
భయం 

భారత దేశము 
భారతీయులు 
భారి 
భార్యాభ_లు 
భావములు 
భావస్వాతం త్యం 
భాష 
ఫీరును 
భూతభయ 
మంచి 
మండు 
మతము 


మద్యము 


P 


మధ్యతరగతి 
మనస్సు 
మనుష్యులు 
మరణము 
మహాత్ములు 
మానవత్వం 
మాటలు 

మార్చు 

మెరుగు 

మొదలు చివరలు 
మోసము 
మోతము 
యాచకుడు 
యుద్ధము 
రచయిత 
రహశ్యము 
రాజకీయ వే తలు 
రాజకీయపార్టీలు 


రాజకీయాలు 
రాజసీతిజుడు 

లౌ 
రాజు 


రాతి 


VIII 


187 
188 
189 


రాయబారి 
రేడియో 
రోగము 
లంచం 
లేఖలు 

లేదు 
లొంగుబాటు 
లోకువ 
లోపములు 
లోఖి 
వర్తమానము 
వర్షం 
విగహారాధన 
విజయము 
ఎజ్జానం 
విద్య 
వివ్యాబోధన 
విద్యాలయం 
విద్యార్థి 
విపరీతం 
విప్లవము 


వినోదము 


197 
197 


203 
203 
215 
215 
త 
215 
216 
216 


197 
197 


203 
203 
215 
215 
ఫా 
215 
216 
216 


విమర్శ 
విమర్శకుడు 
విలువ 
వివాహము 
వివేకము 
వివేకానందుడు 
విశ్వాసం 
విశ్వనాధసత్యనారాయణ 
వృద్ధాప్యము 
వేళ్య 

వె ఫల్యము 

వె ద్యుడు 

వె రాగ్యము 
వె విధ్యము 
వోటరు 
వ్యర్థము 
వ్యసనములు 
శతువు 
శరీరము 
శాంతము 


శిక్ష 
శాంతి 


226 
226 
227 
225 
228 
220 


కీలము 

(శమ 

నంకటసితి. 
® 


సంకు చితత ఏం 


2 
గ్ర 
ల 


రో 
య 
Es 


ర్త 
న 


ప 

Kea 

క్ర 3G 
క్రో 


2 2 1 6 A 


ర్చ 


ఎదయత 


229 
230 
239 
231 
ర. 
233 
233 
233 


సాం వదాయము 243 స్వభావము 251 
సా|మాజ్యవాదము 243 సెన్ఫు 251 
సామెత 243 సెన్సు-మతము 251 
సాహసము 243 _స్వాతం[త్యం 251 
సాహిత్యం 243 స్వార్థం 252 
సిగరెట్‌ 245 స్వార్థవరుడు 253 
సినిమాతారలు 245 స్వావలంబన 253 
సుఖం 245 స్త్రీ 254 
సుఖదుఃఖాలు 246 స్రీ పురుషులు 256 
సున్న 248 స్నేహము 257 
సృష్టి 249 స్వేచ్చ 259 
సేవ 249 హిందూసమాజం 260 
సోమరితనం 250 హేతువు 260 


సోషలిజం 250 హోటలు 260 





మా యితర (పచురణలు 


1. కాంతిరేఖలు-1వ భాగం రు. 15-90 
2. కాంతిరేఖలు-.2వ భాగం రు, 15-90 
' 3. కాంతిరేఖలు-3వ భాగం రు. 12-00 
4. పనికొచ్చే కధలు_!వ భాగం రు. 10-00 


1 [వచురణ - 
యువభారతి ఎడ్యుకేషనల్‌ సొసైటి 
కృష్ణనగర్‌ = గుంటూకు.522 006 








_ అందం 
అందం బల|పయోగం చేయని రాజు — నూకి 
నలుపు తెలుపులలోన జేదు అందం 
తలపు తీరు లోనే ఉంది ఆందం. 

ఎ చల్లా రాధాకృష్టశర్మ 
' యోగులూ సన్యాసులూ సన్నగా ఉంటేనూ, 
చతుష్పాద జంతువులు బలిష్టంగా ఉంపేనూ, 
పురుషులు జ్రానవంతు లై తేనూ, 
స్రీలు వివాహితలైతేనూ సుందరంగా వుంటారు. ' 


బర్మా సామెత 

చక్కనమ్మ చిక్కినా అందమే, సన్నచిరె మాసినా అందమే. 

సామెత 
కాంతయొక్క. కుంతలములు 
మనల్ని లాగినంత బలంగా 
పది జతల ఎడ్డుగూడ లాగలేవు. లాంగ్‌ ఫెలో 
అందమైన వేవీ పుష్కలంగా ఉండవు. ప్రమ ఎమర్చున్‌ 
అందంలోతు చర్మం కర; Em ఆంగ్ల సామెత 
అందం భగవంతుని దసూరి. --ఎమర్సున్‌ 


అందానికి కొలబద్ద దృష్టి. —- ఉమాపతి పద్మనాభశర్మ 


ఆందం 
అందరు అంధులెన రంభలుకాని రమణులుందు రే? 

— కట్టమంచి రామలింగా రెడ్డి 
పాత చేటకు పూత అందం. _- సామెత 
అందమైన బాహ్యరూపం 
[ప్రళయానికి ఒకప్పుడు హేతువవుతుంది 
ఆంద మైన అంతరంగం 
(ప్రణయానికి సేతువవుతుండది ఎప్పుడూ. 

— చల్లా రాధాకృషశ ర్మ 
ఆంద మెన వస్తువు 
నిరంతర ఆనంద హేతువు. కీట్స్‌ 
అందమె ఆనందం 
ఆనందమె జీవిత మకరందం. 

'—“బతుకు తెరువు" సినిమా 
అందం తొందరగా కంటికి పాతబడిపోతుంది 
'సౌశీల్యానికి మాత మే ఎప్పుడూ నశించని ఆకర్షణ వుంది. 

— గురజాడ అప్పారావు 


అంధుడు 


కన్నులు లేనివాడు అంరుడు కాడు; 
విద్యా విహీనుడు అంధుడు. ప్త "మే మేందుడు 


అజూనం 
జ 


అజ్జానమిచ్చిన ధైర్యాన్ని విజ్ఞానమివ్వదు. 
=పోలా[పగడ సత్యనారాయణమూ ర్తి 
నా కోడీ కుంపటీ లేకపోతే తెల్లవారదన్నబ్లు _- సామెత 


అతి జాగ త్ర 3 


గొడాలి'కేమి తెలును వీడ్డనొప్పులు? — సామెత 
చదువునేర్తువా [వాయనేర్తువా అంటే చదువా |వాయనేరనుగాని, 
చించ నేర్తునన్నాడట — సామెత 


అజ్ఞాన మనేది నస్సుకు రాతివంటిది 
ఆ డల్‌! తారాచందులు గూడ వుండరు. 


—కన్ఫూషియన్‌ 
అత్త 

అత్తలేని కోడలు గుణవంతురాలు 
కోడలు లేని అత ఉత్తమురాలు పు ముత 
అ త్రరికం 
అత్త కొట్టినకుండ అడుగు ఓటికుండ, కోడలు కొట్టిన కుండ 
కొతకుండ. — సామెత 
ఆకలి వేస్తున్న దే అతాఅంటకే రోకలిమింగవే కోడలా అన్నదట. 
_- సామెత 
కోడలి పిల్లకు పని లేక పోతే బరెదూడ నెత్తుకు నుంచోమన్నదట 
ఆత్త. న చత 
అతి 
కన్నుపోయేటంత కాటుక పెట్టుకుంటారా? — సామెత 
ఆతి సర్వత వర్షయేత్‌ = సంస్కృతనూ క్తి 
పిచ్చుక పె | బహ్మాస్త్రమాః? జ సామెత 
అతిజ్యాగత్త 


పటుచీరె అరువిచ్చినమ్మ పీటపుచ్చుకు తిరిగిందట. 
శ సామెత 


ఆతిధీ 


x 


అతీధీ 
అతిధులు వేశినా బుద్దు లొక పే. ఎదుటివారి సామ్ము లెల్లవారికి 
తీపి _ ఇదే మూలసూ[తం. — పుచ్చా పూర్తానందం 
ఆతిధి పరాన్న భోజీ, పరచేలధారీ. --పుచ్చా పూర్ణానందం 


శ్ర 


అతిధిఆ౦ కే అయిదున్నర అడుగుల మానవుడేననీ, దాహ్మణుశే 
ననా సీభావం? వేళకు ఆకలిగొని వచ్చిన వ పాణి అయినాస దే- 
పత్షయినా, పురుగ్రైనా అతి ధే, ఆకలిగొన్నవన్నీ ఆహారం కోనం 
అ న్వేషిస్తాయి. నిజమైన ఈ అతిధులను నీవు గు ర్తించవు. 


కాక బలికి సమృద్ధిగా అన్నం ఇంటి వెలుపల విడిచిరా. 
వేటినీ పిలువవద్దు. తరుమవద్దు. “తినడానికే జంతువు వచ్చింది” 


ఆని ఆలో చించ వద్దు. అలాచేస్తే లక్షలాది అతిధులను సత. 


రించిన సే, —షిర్లీసాయి బాబా 


అదృష్టం 


x 


అదృష్టము సాహసము అక్క- చెల్పెళ్ళు 

అడుగు కలిసి నడచిన అద్భుత మే యగు. 
యార్లగడ్డ రంగనాయకులు చౌదరి 

కలిసివచ్చే రోజువసే నడిచివచ్చే కొడుకు పుడతాడు. 


యు 


—సామెత 
గండం గడిసే నిగాని యోగం పట్టదు. —_సామెత 
అదృష్టవంతుడిని సముదంలోపార వేస్తే నోట చేపను కరచుకొని 
పెకివస్తాడు. = --అరప్బీసామెత 


అద్భష్టంగల డాక్టరుకు ఆయుస్సుగల రోగి దొరుకుతాడు ! 
జస మైత్ర 


అదికాఠము 


th 


అద్దం 
ఆ అద్దం అబద్దమాడదు. మాసా యత 
అధికారము 
* ఇతర మనుష్యుల మనస్సులమీద, చర్యలమీద ఆధిపత్యము 
కలిగియుండడమే అధికారము, 
హాన్స్‌ జె. మారైెంధో. 
* కిరీటాన్ని ధరించే శిరస్సు సుఖానికి దూరమవుతుంది. 
_-- షెక్సియర్‌ 
* అధికారం ధనంవెంట వపడుతుంది.ేే _- ఆంగ్లసా మెత 
గః ఆధీకారానికి వి సరించుకొనే దుర్తక్షణం వుంది. "ఎన్ని 
అవరోధాలనైనా దాటుకుపోగలదు. దానికంటే ఉన్నతమైన 
శక్తి (పతిబంధక మెనపుడు మాత మే ఆగుతుంది, 

-- జస్టిస్‌ హెచ్‌. ఆర్‌. ఖన్నా 
ష్ష్‌ అధికారము మనిషిని చెడగొడుతుంది; అడ్డులేని అధికారం 
పూ-రిగా చెడగొడుతుంది. ---లార్దుయాక్షన్‌ 
స్వార్ధానికి పరిమితులుంటాయిగాని అధికారానికి అవధులుండవు. 
దేశంలో వున్న ఆఖరు వ్యకి సహితం తన అధిపత్యానికి తల 
యొగేవరకు ఆధికార కాంక్ష తీరదు. 





1 “Power goes with Purse”. ఎ Proverb 
2 Power corrupts man and absolute power 
corrupts absolutely. -——-Lord Acton 


అధికారము 


ఆధికారాంతమునందు చూడవలె అ అయ్య సౌభాగ్యముల్‌ . 
--నానుగి 
పదవీ అదికారం పోయిన తర్వాత ఎవరూ ఎవరికీ ఏమీకారు 
--వసంత నాగేశ్వరరావు 
వదవిపోయిన మంతి పంచరెన టైరు 
నార్ల వెంక టేశ్వరరావు 


అధికార దుర్వినియోగం 


కే 


నా యింటికి నేనే పెద్దను, పిల్లికి పెట్టరా పంగనామం! 


--సామెత 


అద్వైతం 


2 


తనకంటె వేరగు వస్తువు ఒక్క-టి యున్నదని తలంపుక లిన 
వెంటనే, భయము, కోవము, ఆశ అన్నియు కలుగును. ఆవస్తువు 
నుండి కష్టము కలుగునేమోయను ఖీతిచేత కొపము, భయము, 
ద్వేషము ఏర్పడును. ఆ వస్తువుపై అభిలాష కల్గినచో ఆశ 
యేర్చుడును. “అంతా ఒక్క చే రెండు అనునదియే లేదు అని 
మనసుకు నిశృయము కలినచో రాగములేదు, ద్వేషములేదు., 
ఒక్కటి యనునది సత్యము, రెండు అనునది మాయ. 
కంచికామకోటి జగద్గురువులు 
[ప్రపంచములోని (పతిపదార్థమున ౦దును, (పతి ప్రదేశ మునందును 
భగవత్కళ నిండియన్నదను యెరుకయే అద్వైతము. 
-- సత్యసాయిబాబా 
అన్నిటిలోను ఒక్క ఈ చూడటం ఆదె తం. 
=-మాత్ళ శ్రీ అనసూయాదేవి 


అనుకరణ | గ 


ఆనవసరం 
ల్‌ తలకోనుకు పోకుంయే 
చెవిపోగుల కెడ్చెందుకు కాళోజీ నారాయణరావు 
* గేదె ఉడాయించినాక 
దేని కింక వలుపు? —దేవీ|పియ 
ష్‌ అవిటివాని కేల ఆభినయళా స్త్ర్రమ్ము 
చెవిటివానికేల కవులగోషి --నార్ల వెంకటేశ్వరరావు 
స్‌ కొండంత దూదికి కొండంత ని ప్పెందుకు? _--సామెత 
శ ఆయనేవుంటే మంగ లెందుకన్నట్టు, సామెత 


అనవనర [ప్రమేయం 

న ఆవును దూడయు నుండగా నడుమ గుంజ అర చెనన్నట్లు 
—-సామెత 
అనుకరణ 
* పాళ్ళాత్యులను మనము అనుకరిసే మనము వాళ్ళనీడ అన్న, 
మాట. నీడకు నామరూపాలు లేవు. నీడను ఎవరు గౌరవిస్తారు? 
—విశ నాధ సత్యనారాయణ 

*  తోటివాడు తొడకోసుకుంటి తాను మెడ కోసుకున్నట్టు 

== సొ మెత్త 
bi ఊరంతా వడ్రెండ బెట్టుకుం టె నక్క తో కెండ బెట్టుకున్నదట. 


| — సామెత 
జ్ర ఒక కుక్క. దేన్నోచూచి అరిస్తే మిగతా కుక్కలు డాన్నిచూచి. 
అఆరవడమారంభిసాయి. --వైనా సామెత 


rs, 
a | 


అనుభవం 
అనుభవం 
+ అనుభవం జ్ఞానానికి జనకుడు. --ఆంగ్ల సామెత 
% a చదువుకన్న పెద్దవాడి అనుభవం గొప్పది, 
—-ఉమావపతి పద్మనా భశర్మ 
* తరులు గిరులు యురులు కాల 
తరంగాల తాకిడితో 
మారునట్లు; మనిషిమారు 
అనుభవాల రాపిడితో | 
ఎ-మ్రిలీల్‌ జ్మిబాన్‌ (అనువాదం : సినారె) 
* తడిసిగాని గుడి సి కప్పడు --సామెత 
ప్త పుసకంబులోని మాటలు 
వి సరించుచు, అనుభవమ్ముల 
త త్త్వమెరుగక, శుకములగుదురు 
వొల్రీ శాస్త్రజ్ఞుల గురజాడ అప్పారావు 
* పాతరోగి సగం వెద్యుడు, —_ సామెత 
న అనుభవం ఉతమ బోధకుడు అయితే బడిజీతంమాతం అధికం. 
ఆంగ సామెత 
౧ 
అనుమతి 
* చింతకాయల కాజ్జగాని గుటక లకాజ్ఞా 7 -సామెత 
ఖు 


తుంగభ|ద స్నానానికి కొండుభొట్లు అనుజ్ఞ ఎందుకు ? 
సామెత 


x 


అపజయము 
అపజయాలు వా సవాలను వెల్లడి చేసాయి; 
విజయాలు వాటిని దాచివుంచుతాయి ఉన నన్‌ 


ఎవనిలో _నెనా విజయం సౌాధిచలేమని ముందుగానే ఒక 
నిర్ణయానికి వచ్చే వ్యక్తులు ఎన్నడూ విజేతలు కాలేరు, 
ఖ్‌ ఆర్థర్‌ కాటన్‌ 


అపరిగహము 
దేహధారణకు' కావలసిన వస్తువుకంటె అధికముగా మనము 
(గ్రహించిన ఆది దొంగతనముతో సమానము. మనకు కావలసిన 
దాసకంటె అధికముగా [గహించకుండుటయే అపరి|గహము. 
ఇట్ట నియమమున్న నే సత్యవస్తు దర్శనమబ్బును. భగవదను 
[గ్రహము కలుగును, _కంచికామకోటి జగద్గురువులు 


అప్పు 


ఆప్పు ! అప్పు అనగానేమి ? మన చేతిలో డబ్బుని కాస్సేపు 
మరొకడ్ని పట్టుకోనియ్యడం. అంతే. 


ముళ్ళపూడి వెంకటరమణ 


అప్పుచే సేవాడు స్వేచ్చనమ్ముకొంటాడు." _జర్మన్‌ సామెత 





1 


He who borrows sells his freedom. 


—-German Proverb 


M—2] 


19 


ఆప్బు 


బాగా అప్పుల్లో మునిగినవాణి “ఎమయ్యా ! ఇన్ని అప్పులు 
చేశావుగదా రాతిజు నిదవడుతున్నదా” ఆని అడిగారు. 
“న్మిదపట్టంది నాకుగాదు - అప్పులిచ్చినవాళ్ళకు” ఆని అతని 
జవాబు |! 
అప్పు తపడు అప్పిచ్చిన వానికి దాసుడు, 

' = _బెదిలు. సామెతలు 22-7 
బుణము తీసుకోనూ వద్దు, ఇవ్వనూ వద్దు 
ఎందుకంటే, తరుచుగా 
ఇచ్చిన అప్పు తిరిగీరాదు, స్నేహితుడూ మిగలడు" 

- షేక్స్పియర్‌ 


అప్పులు, పాపాలు మన6 అనుకొనేదానికంపి ఎక్కువగా 


ఉంటాయి. -ఆంగ్ర సామెత 
అప్పు : పరపతిని కొలిచే కొలబద, 
-గోళ్ళమూడి గోపాలకృష్ణమూర్తి 


ఒక ణి వదిలించుకోవాలం టే అతనికి అప్పివ్వు. 


-ఆంగ్ల సామెత 
అప్పు ఇచ్చిచూడు, ఆడ పిల్లనిచ్చిచూడు సామెత 
అప్పు ఇచ్చినవాడు బాగుకోరును, తీసుకొన్నవాడు చెడుకోరును. 

సామెత 


—™—™—™—™—™—™ mu Pu డు వ్యాలాటవతమాయనా నామము తాత 


Neither a borrower nor a lender be 
For loan often loses both itself and friend 


— Shakespeare, 


అభివృద్ది ||| 


4 


reg లోకమందప్పులు తప్పులున్నెజుగ నేరని వారెవ రైెన 
నుందురే ?” ముళ్ళపూడి వెంకటరమణ 
సూర్యుడు సముదుడిదగిర అప్పు తీసుకుంటున్నాడు ; ఆయన 
దగ్గర నుండి భూమి ఆప్పుతీసుకుంటోది. దాన్ని సము దుడు 
వడేసుకుంటున్నాడు. మళ్ళీ పెవాడికి ఆప్పులిస్తున్నాడు. యుణ 
[భమణం దారుణంగా సాగిపోతోంది. 
= ముళ్ళపూడి వెంకటరమణ 
ఆస్తి కలిగి తీరుపలేని యప్పెయప్పు 
నూరు గొని వేయి కె [వాయు నో రనోటు 
కాళ్ళకూరి నారాయణరావు 
సమర్హులెనవారు బుణం తీసుకొని ఆదాయం పెంచుకుంటారు. 
అసమర్థులు అప్పులు చేసి దివాలా తీస్తారు, లోపం మనిషిలో 
వుందిగాని అప్పులో లేదు. 
=జఇరిడీయన్‌ ఎక్‌ క్‌ పె పెస్‌ సంపాదకీయం 
నామాన్యంగా అప్పు ఇవ్వకు ఒక వేళ ఇవ్వవ సి వస్తే ఈ 
డబ్బు నాది కాదనుకొని మరీఇవ్వు. 
మోసీ దెవీ కృష్ణస్వామి 
అప్పు చేయువాడు 
బుణదతుడు అసాధ్యుడు, అప్పులనేవి ఉండగా కష్టపడి సంపొ 
దించడమేమిటని నవ్వుకొనేవాడు. పెగా అప్పుతీర్చడానికి 
అప్పుడ బ్బే ముఖ్యమని అతని నమ్మిక. 
- ముళ్ళపూడి వెంకటరమణ 
న 7 
వృద్దిలోకి పోయినకొర్తి ఇంకా జాగా ఉంటూనే ఉంటుండి." 
__వెబ్‌ సర్‌ 


“There is always room at the top”  — Webster 


12 ఆమాయకత్యం 


ష్‌ అభిమానం లోవల (పవెశిస్తె అభివృద్ధి బయటకు పోతుంది. 


_దతోవంత్‌ రేంగి 
క్‌ తై 


అమాయకత్వం 
న్‌ వెన్న పెడితే మింగలేడు, వేలుపెడితే కొరకలేడు. _సామెత 


అల్పుడు 
ష్‌ అల్చ్పబుద్దివాని కధికారమి చ్చిన 
దొడ్డవారి చెల్ల దొలగగొట్లు 
చెప్పుతి నెడి కుక్క. చెజకు తీపెరుగునా వమన 
ఆల్పుని కధికారమి సే ఆర్థరా|త్రిపూట గొడుగు తెమ్మన్నాడట, 
_సామెత 

*  సీవుని హోదా పెరిగిన 

సిక్కు. ఎక్కు. వగుట నిజము 

బంటు మంతికాగానే 


వ్యకించదె అతని నడక _హిందీకని రహీమ్‌ 
(చూడుడు :దుర్దనులు) 


ఆఅలుడు 
అ ae) 
స అల్లుని మంచితవంబును.... 
తెల్లని కాకులును లేవు తెలియర సుమతీ _సుమతీశతకము 





న. 


* “When prestige is in, progress is out” 


లా Dattopant Thengadi 


అ్మశర్ధ 13 
శ్‌ అలుడని పెరుపెటి పులవిరిసే ఎగిరివడిందట. '_ సామెత 
oa ట ౧ ఆలి 


ల్‌ అలుడూ అ౦టే వంకరతాడే లేచి నిల్చుంటుంది. _సామెత 


ఆర 


స్ట్‌ జామాతా దళ మోగహః - సంస్క్భృతసూ క్రి 


అవకాశ వాది 


+ దాసరివా జంగమవా అంటే 'ముందరి ఊరు కొసి! అన్నాడట. 
క ల 


అవివేకి 

& వి వేకహీనునికి శాస్త్రజానము |గుడ్లివానికి స్వహ స్టదీపమువలె 
జో 6 న 

నిష్ఫృలము, -నితిచం|దిక 


*  బుగ్ధిహిను డెతేగాని ఒకెగోతిలో రెండుసార్లు పడడు. 
౧ 


టర్కీ సామెత 

™ రధచ్శకంమీద కూర్చున్న ఈగ “అబ్బ! నేను ఎంత దుమ్ము 
రేపుతున్నాను” అనుకుంటుంది. లే ఫోంటెన్‌ 
అ(శద్ద 


షో కాచి కాచి కోతలు వచ్చేసరికి కునుకు తీసినట్లు 
_మళయాళ సామెత 


స వీడుస్తూ వ్యవసాయం చేసే కాడీ మోళులు దొంగలెతు కెళ్ళారట. 
=సామెత 


14 అసత్యం. 


అసత్యం 

న్‌ సత్యం చెప్పులు తొడుక్కొ నేలోగా అసత్యం భూ[పదశీణం 
చేసివస్తుంది." జనపాల సుర్‌ గన 

న్‌ 


అసత్యము చెప్పువాడు అందరి విశ్వాసాన్ని పోగొట్టుకుంటాడు. 
అందువల్ల జసత్యమాడటం మంచిదికాదు. 
-వర్ణమాన మహావీరుడు 


ఖః 

ఆవత్కాలంలో మనకు సహాయంచేసి తరువాత తనకు బానిసగా 

చేనుకొ నేమాట-అసత్యం 

_గోళ్ళమూడి గోపాలకృషమూ 

% కల్ల లాడువాని [గామకర్త యెరుగు 

సత్యమాడువాని సామి యెరుగు _ వేమన 
జ్‌ బొంకరా బొంకరా పోలిగా అంటు “టంగుటూరిమిరియాలు తాటి 

కాయలంతేసి” అన్నాడట, _సొాసెత 
అనమర్ధత 
ప్త ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు _సామెత 
అస్పృశ్యత 
* 


నన్ను తాకకు అనేది మానసికమైన జబ్బు. జాపకముంచుకోండి. 
వ్యా పియే జీవనము, సంకుచితమంతా మరణము. [పేమద్వారా 
అందరినీ నిలో ఇముడ్చుకో. _స్వామి వివేకానంద 
పరచటం లల యు 
వే దీ [6 travels round the world, while truth ig 


putting on her boots. —-CH Spurfeon, 


య 15 


పీ దేకులమంచు పశ్న వెలయించి చివుక్కున ఇదికోవుచో 
బాకున |కుమ్మినట్టగును పార్షివచంద్ర వచింప సిగుగున్‌ 
లా @ nm 
- గుర్రం జాషువా 

ఆన్యజనుల నెవరి నంటక ముట్టక 
తొలగి తొలగి విడిగ మెలగుచుండ 
ఆవలదోసి మిమ్ము అవని ముందుకు సాగు 

నార్ల వెంకటేశ్వరావు 


పాషాణపు చుక్కపాలను విషము చేయునటు అస్పృశ్యత 
96) 
హిందూమతమును కలుషితము చేయుచున్నది. అదొక రోగ 
చిహ్నము. ఈ పుణ్యభూమిలో మనం ఎదుర్కొనే కష్టాలకు అది 
గూడ ఒక కారణము, - మహాత్మాగాంధీ 


య 
అసూయ మనను నావరించిన కామెర్డ వ్యాధి 
-స్వామి సుందర చైతన్యానంద 


పరుల కలిమికి పొర్లి యేడ్చే 

పాపి కెక్కడ సుఖముకలదోయ్‌ 

ఒకరి మేల్‌ తన మేలనెంచే 

నేర్చరికి మేల్‌ కొల్లలోయ్‌ _గురజాడ అప్పారావు 


ఇతరుల ధనమునకు, విద్యకు, తేజమునకు, బలమునకు మనస్సు 
తపించగా అసహ్యపడు నరుడు రోగము లేకుండగనే వేదన 
పడును, _భారతములో విధురనీత్రి 


16 అహంకారము 


అహాంకొర ము 
* అహం ఎక్కువ వున్న వ్యక్తి అందరి ద్వేషానికి పాతుడవు 
తాడు, _వర్థమాన మహావీరుడు 


స అందమూ చదుపూ డబ్బూ ఈ మూడింటిలో ఎ ఒక్కటి ఉన్నా 
చాలు. అహంకారం రావటానికి. అన్నీ వుంపే వేరేచెప్పాలా 
-పోల్మాపగడ సత్యనారాయణమూ రి 
గా అహంకారము అవగుణములకు పుట్టిల్లు; జీవునకు దేవునకు 
నడుమనున్న తెరయే అహంకారము. -_సత్యసాయిబాబా 
(చూడుము : గర్వము) 


అహింస 
న జీవహింసలేక జీవించు నవ్వాని 
కాలయముడు గూడ కనికరించు -తీరుక్కురల్‌ 


స్‌ ఆహింస అనేది సర్వ|పాణు లకు మేలుకోరే మాతృమూర్తి 


వంటిది, - వర్ధమాన మహావీరుడు 
ఆం(ధత్వం 
స ఆంధుడు అనంతవాది. _భమడిపాటి కా మెశ్వరావు 


స్జా ఆచ్చుతప్పులేని యాం[ధభాష్మాగంధ 
మతిశయో క్రిలేని యాంధకవిత 


-అదిరిపాటు లేని యాం (ధత్వమును లేవు. 
బండ్ల మూడి సత్యనారాయణ 


అత్మ 


17 


మంచి మన సెదు రన మాలలిచ్చేవాడు 
భాయి భాయీ అన్న చేయికలి పెవాడు 
తిక్క. రేగిందంటె డొక్క. చీల్చేవాడు 
చిక్కు. లెరుగనివాడు చిత్తాన పసివాడు 
ఎవడయ్య ఎవడువాడు 


ఇం కెవ్వడయ్య తెలుగువాడు | అస నారాయణ రెడ్డి 
ఆచరణ 
x ఆచరణగా పరిణమించకపోతే ఆభోచనకు వరిపూర్ణత్వం సిద్దిం 
చదు. ఆచరణ మానవుని ఆలోచనలకు హద్దు లేర్సరుస్తుండి. 
ఆలోచనకు, ఆచరణకు నడుమ పొంతన ఉన్నపుడే జీవితానికి 
పూర్ణత్వమూ సహజత్వమూ సిద్దిస్తాయి. --మహాత్మాగాంధ్‌ 
ఆకలి 
ణ్‌ వసి చేయకుండా నులభంగా సంపాదించగలి గేది 
ఒకటున్నది-అది అకలి. -_--గోళ్ళమూడి గోపాల కృష్ణమూర్తి 
ఆత్మ 
* . పువ్వునందు సువాసన, నువ్వులందు నూనె, వంటచెరుకు నందు 
అగ్ని, పాలలో నెయ్యి, చెరకులో బెల్లం దాగిఉందని వివేకంతో 
తెలుసుకొనున దై దేహమునందు ఆత్మను భావించవలెను. 
— సంస్కృత నూ క్తి 
* 


మనుజుడు పాతబట్టలను విడిచి యితరములగు [కొత్త బట్రఐ 
నెట్టు ధరించుచున్నాడో, అదే ఆత్మయు పాత శరీరములను 
వదలి [కొత్త శరీరములను ధరించుచున్నది.. 

--భగవద్ధిత (2-22) 


M—3] 


18 


ఆత్మజ్ఞానం 


ఈ ఆత్మ చేడింపబడ జాలడు, దహింపబడ జాలడు, తడువబడ 
జాలడు, ఎండింపబడజాలడు, ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి,సిర 
ఫె 


న్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. --భగవద్దిత (2-24) 


ఈ ఆత్మయొక్క. స్వరూపములో మూడు విషయాలను గుర్తు 
పెట్టుకొనవలెను, ఒకటి : ఆత్మ ఎల్లప్పుడు మార్చులేక ఒకే 
రీతిలో నుండుట. దీనినే “నత్‌' స్వరూపమందుకు. రెండు: అత్మ 
సర్వము తెలునుకొని జానరూవములో నుండును. దీనినే చిత్‌” 


' స్వరూపమందురు. మూడు: అత్మ సంపూర్ణ మైన సుఖరూపములో 


నున్నది* దీనినే ఆనంద స్వరూవమందురు. 

లా బహ్మచారి ప్రసన్న చైతన్య 
సిద మనస్సున నకే గాని ఆత్మ కెలాకాదో, చావు దేహాని కేగాని 
అత్మకు ఆంటదు, — స్వామి సుందర _ఎఎతన్యానంద 


ఆత్మజ్ఞానం 


పెదవారిలో కెల్ల పేదవారితో ఐక్యభావం అలవరచుకొని వాదికి 

సేవ చేయుట ద్వారా తప్ప ఆత్మజ్రానం సిదింపజాలదని నా 
| ఖా ఛి 

నమ్మకం. --మహాత్మాగాంధీ 


నీవు ఆత్మతో ఒకటి కాగానే దేహమంతా కేవలం శ క్రిరూవమై 
కనిపిస్తుంది. నీ జీవితం (బ్రహ్మాండమైన అయస్కాంతం _ఎెప్పకు 
ఆకర్షించబడిన సూది మాదిరిగా అవుతుంది. ఇంకా లోతుకు 
దిగిన కొద్దీ నీవు స్మృతి రూపాన్ని ధరిస్తావు. ఇచ్చుట ఆలోచ 
నలుగాన్ని -బాధ్యతలుగాని ఏమీలేవు. అవి అన్నీ గుమ్మం దగ్గరే 
జారిపోతాయి. ఒక ఆఖండ మహో [ప్రవాహంలో నీవొక గడ్డి 
పరకవు. అందులో నీవు గుటకాయస్వావో ఆయిపోతున్నావు. 


ఆత్మస్తుతి 19 


కాని ఆది ఆత్యంత ఆనందకర మెన మహాస్టితి. నిన్నులోనికి 
తీనుకుపోతున్న ఆవసువే నీవెపోతున్నావు. అంటే ఆ వస్తువును 
“నేనుగా అనుభవం పొందుతావు. -- రమణమహర్షి 


x ఒక దేశపు చితపటం చూచిన దానికీ అసలు ఆ దేశాన్నే చూడ 
డానికీ ఎంత తేడాఉందో, మత [గంధాలు వరఠించడానికీ ఆత్మ 
సాక్షాత్కారం కఆగడానికీ అంత అంతరం వుంది. 

--స్వామి వివేకానంద 

* పొగచే నిప్పు, దుమ్ముచే అద్దము, మావిచే గర్భమునందలి 
శిక్టవు ఏలాగున కప్పబడి యున్నవో ఆలాగున కామముచే 
ఆత్మ జ్ఞానమున్ను కప్పబడి యున్నది. —భగవదీత (3-38) 

(చూడుము మోక్షము) 

ఆత్మ విక్యానం 

శ స్వశ క్రి యందలి [(వగాఢ విశ్వాసం వలన ఏర్పడిన మానసిక 

(వశాంతతయే ఆనంత శక్తికి (పోతస్సు. కాని మనం ఆత్మ 

విశ్వాసం సేరిట ఆహంకారానికి లోను కాకూడదు, వినయం 

పేరిట అత్మవిశ్వాసహినులం కాగూడదు. 
గురూజీ గోల్వాల్కర్‌ 
ఆత్మవిమర్శ 


ఖా సీకంటిలోనున్న దూలాన్ని మొదట తీసుకొని నీ ఎదుటివాని 
కంటిలోనున్న నలుసును తీనుకొమ్మనిచెప్పు. మొదట నిన్ను 
సీవు వరీశ్షించుకో: ఏసు క్రీస్తు 
ఆత్మస్తుతి 

3 


ఇందు డెనను తనను తాను స్తోతము చెసికొనినచొో గడ్డిపరక 
కన్న తేలిక యగును, =--మహామం తతి చాణుక్యుడు 


అరే 


ఆత్మహత్య 
* మనిషిని చలకనచేనసేది తన గొప్ప తానే చెప్పుకోవడం' 
== ఉమాపతి పద్యనాభశర్మ 
ణో నిన్ను గురించి నీవు చెప్పుకోకు. ఎందుకంటే మంచి చెవ్వు 
కుంటే ఎవరూ నమ్మరు; చెడు చెప్పుకుంటే ఇం కెంత వున్నదో 
ననుకుంటారు, కే ---ఆంగృసామెత 
ఆత్యహత్య 
x అత్మహత్య జీవిత సమస్యను వరిష్క_రింప జాలదు. తాను 
వరిష్కరింపజాలని గణిత సమస్యను విద్యార్థి పలకిమీద 
లేకుండ చెరిపి వైచినచో సమన్య పరిష్కారమగునా ? 
సామి రామతీర 
య 
ఆ(తేయ 
న్‌ రాసి పాఠకులనూ రాయక నిర్మాతలనూ ఏడిపిస్తాడు. 
= అ| తేయ'పె వ్యాఖ్య 
క. 


స్వార్ధపరత్వాన్ని అదుపులో ఉంచడానికి మార్గం ఒక లే, 
వ్యక్తికి పనిచేయడానికీ, జీవించడానికీ, మరణించడానికీ అతని 
ముందు ఒక ఆదర్శాన్ని ఉంచాలి. ఆ అదర్శంపె గల శ్రద్ద 
ద్వారా ఆతడు తన స్వార్ధ [పవృత్తులను అదుపులో పెట్టుకొన 
గలుగుతాడు. = గురూజీ గోల్వాల్కర్‌ 


Neither speak well or ill of yourself. If well, men 
will not believe you. If ill they will believe g 


great deal more than you say. ~~ Proverb 


ఆలశ్యం 21 


ఆనందం 
% ఇది కావాలని లేకపోవడమే ఆనందం, 

_-- మాతృ, అనునూయా దేవి 
ఆయుధం 
త కబులేని వాల్ల గొఖై అయినా కరుస్తుంది. నాముత 
ఆరోగ్యనసూ తం 
స్ట తక్కువ భుజించి, ఎక్కువ కాలం జీవించు అనేది మంచి 
ఆరోగ్య సూతం. కవ SS. We దశీశామూ రి 
* ‘Drink solids and eat liquids - ఘనవదార్హాలను తాగు 
దవ పదార్థాలను నమలు అనేది ఒక ఆరోగ్య సూతం, అంటే 
ఘనపదార్థాలను ద్రవంలాగా మారువరకు నమలాలి. [దవ 

పదార్థాలను నిదానంగా లాలాజలంతో నమిలి (మింగాలి. 
= జంధ్యాల విశ్వనాధ్‌ 
% కా స్రచీకటి ఉండగానే లేచి పాణాయామం చేసే వ్ర జబ్బులూ 
వుండవు. కొడవటిగంటి కుటుంబరాను_“ఐశ్వర్యం"” నవల 
ఆలశ్యం 
మందుకు పోయి మాసికానికి వచ్చాడట. _సామెత 
గ ఆలస్యాదమృతం విషం. (ఆలస్యము వలన అమృతము 
విషమగును.) జనా మత 
స్‌ కొంవలంటుకుంటకే బావి [త వ్వినట్లు. _సామెత 


* నీర సింగారించేలోగా ఊరు మాటు మణిగింరట సామెత 


22 ఆశనిరాశలు 


ఆశ నిరాశలు 


ప ఆశావాది (వతి కష్టంలోనూ ఒక అవకాశాన్ని చూస్తాడు. నిరాశా 
వాది వతి అవకాశంలోను ఒక కషాన్ని చూస్తాడు.” 


అజాత ఆంగకవి 
వ్‌ ౧ 


* చెట్టు తొజ్జలోని అగ్ని చెట్టునువలె, హృదయ మందలి ఆశ 
సర అనర్భములకు మూలమును, ఇట్టి ఆశను దిగనాడి |పొ_వ 
లాభమున నంతసించువాడె కృతార్దుడు, 

-యతుని [పశ్నకు ధర్మరాజు జవాబు 

x 


గొవ్ప వ్యక్తులు ఆశయాల కొజకు జీవి సే, దుర్భలులు ఆశల 
కొరకు జీవిస్తారు, _ చెనాసామెత 


శ బతుకు నేర్పిన చక్కని పాఠమొకటి 
ఆశ వడవద్దు నీకు నిరాశ లేదు. _ఆ[తేయ 


ప పౌటిమీద బూ రైమూకుడు బోర్ర పడిందనగానే ఊరు వూరంతా 
పాటిమీదికి పరిగెత్తారట. సామెత 


(బూ ర్రైమూకుడు ఎంతది, బోర్తపడిన దాంట్లోని బూ రెలు 
ఎందరికి సరిపోతాయి అనేవిషయమే ఎవరూ ఆలోచించకుండా 


ఆశపడ్లారు. ) 
డు * 





An optimist sees an opportunity in every difficulty 
A pessimist sees a difficulty in every opportunity. 


~—Anon 


ఆశనిరాశలు 23 


sk 


ఆశావాది చూసేది ముళ్ళనుకాదు, గులావీని. 
నిరాశావాది చూసేది ముళ్ళనే, కాదు గులాబీని. | 

_ ఖలీల్‌ జ్మిబాన్‌ (అను ఏ సీ, నా. రె.) 
ఆశకంటె దుఃఖ మతిశయింపగ లేదు. _ వేమన 
అశకు మించిన జూదం, వడ్డికి మించిన చేగంలేవు. సామెత 
ఇరువురు వ్యక్తులు చెజసాల కమ్మి నుండి 
బయటకు చూసూ నిలిచారు 
ఒకడు బురదను చూచాడు, 
నక్ష్మతాలను చూచాడు రెండోవాడు? _ఖాన్‌ _డ%డెన్‌ 
ఆని మూరెడు, ఆశబారెడు _సామెత 
ఆశ లేని (పాణి అణగారిపోవును 
ఆశ జంపుకొనుట ఆత్మహత్య 
అశవలయు ; కూడదత్యాశ మాత మె 

=నార్హ వెంకటేశ్వరరావు 

సమాజానికి ఆకావాదులు, నిరాశావాదులు గూడ ఆవనరమే. 


ఆశావాది విమానాన్ని కనిపెడతాడు; నిరాశావాది 
పేరాచూట్‌ కనిపెడతాడు ! -బజి. యస్‌. 





1 Two men looked out of the prison bars 


One saw the mud, and the other stars. 


— John Draiden 


కీ ఆశయం 
% గులాపీలకు ముష్లన్నాయని కొందరు వాపోతారు, ముళ్లు 


గులాబీలను కలిగి యున్నందుకు నేను కృతజత తెల్పుతాను." 
చా 
- ఆల్‌ ఫోన్సో కారు 


ఆశయం 

* ఆ్మశయించినను ఫలచ్చాయా సమన్వితంబగు మహో వృక్షమునే 
ఆశయింవ వలెను. ఒక వేళ _దవికంబుగ ఫలములు లభించక 
పోయినను అనివార్యంబగు దానినీడ పొందవచ్చును. అందుచేత 
[సబలుల నా్రయింప వలెను. 


_పంచత|త్రములోని “వ్మిగహము” ను౦డి 


ల్‌ ఆస్‌ ఎక్కు వెన యడల దానిని భశించువారును ఎక్కువ 
గుదురు. - బెవిలు-| పసంగి 


శ యజమాని (శ మించకుండా ఆశని ఆనీ పెరుగుతూవున్నట్లయి తే 
ఆ పెరుగుతున్న ఆని అతనిది కావడం తప్పు. కష్టపడకుండా 
ఆదాయం పొందరాదని పేదలకు మనం చెప్పినట్టయితే, భాగ్య 
వంతులకు గూడ ఆదేసూతం వర్తింప చెయాలి. 

దాన్‌ స్టూవర్డ్‌ మిల్‌ 


+ Some people are always grumbling that roses have 
thorns. I am thankful that thorns have roses. 
—Al Phonso Karu. 


ఇం[దియాలు 25 


ఆహారం 

ష్‌ రాళ్ళు రప్పలు తిని హరించుకోగల రోజున మరమరాలు గూడా 

దొరకవు. తీరా వజాలు _వెఢూర్యాలు పోగేసుకున్నాక 
మరమరాలు కూడా ఆరగవు, 

— రేలంగి వెంకటరామయ్య 


* మితిమీరిన తిండి మెదడనూ ఆత్మనూ చంపివేస్తుంది 
చాలీచాలని కూడు శరీరాన్ని నశింవచేస్తుంది.* 


అ బెటీలు 
ఇం గీషు 

ge) 
% ప! ఇంగ్లీషు అక్షరమెనా దాని ఇష్టం వచ్చినచోట వాస్‌ ఇష్టం 
వచ్చినట్లు పలుకుతుంది తప్ప నీ ఇషం వచ్చినట్లు పలకనే 

ధా లు య 

పలక్‌ దు: విశ్వనాధ సత నారాయణ 
ఇం దియాలు 
% ఇం;దియములు తమకు కనిపించినట్లు తెలుప్పనేగాని ఉన్నట్టు 
చూవలేవు. — సత్యసాయిబాబా 


* కుండలోనున్న నీరు యావత్తూ ఒకే ఒక రంధము గుండా 
కారిపోగలదు. అదీ మానవుడు తన యొక్క- ఇందియము 
ఆలో ఒక్క.దానిని ఆదుప్పులో ఉంచుకొనక పోయినను ఆతని 
పతన మచటినుండియే ఆరంభనుగును. అబమునువు 


= Too much bread. kills the mind and the spirit as 


surely as too little destroys the 000౧39. — Bible 
M—4] 


26 * ఇల్లాలు 

స్త్‌ కబ్క స్పర్శ, రూప, రస, గంధము లను నెదింటిలో శబ్దమునకు 
లోబడి లేడి, స్పర్శమునకు లోబడి ఏనుగు, రూపమునకు 
లోబడి మిడత, రసమునకు లోబడి తుమ్మెద, గంధమునకు 
లోబడి చేప నశించుచున్నవి. మానవుడీ అయిదింటికి లోబడి 
నశించుననుటలో అచ్చెరువేమియు లేదు. 


--మహామం తి చాణక్యుడు 


గో ఇం; డియలోలుని ఆ ఇం|డియాలే ఆరగిస్తాయి, 
భారతములో విదురనీతి 


ఇల్లాలు 
x ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి 
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి =.“దేవత” చితంనుండి 


శ నారి లేనీ యిల్లు 
నారిలేని విలు ఎాపిదబాల శిక్ష 
౧ (a) 
ఇషము 
స! 
* తన కంపు తన కింపు. -- సామెత 


నో సీకిష్టమెన పని లభించకపోతే, లభించిన వనిని ఇష మెనదిగా 


చుక్‌ ' _ఆంగ్గసూ కి 
(np) ట్‌ 





* Tf you cannot get the work you love, love the 


work you get. 


౨6 * ఇల్లాలు 

a కేబ్బ స్పర్శ, రూప, రస, గంధము లను నెదింటిలో శబ్దమునకు 
లోబడి లేడి, స్పర్శమునకు లోబడి ఏనుగు, రూపమునకు 
లోబడి మిడత, రసమునకు లోబడి తుమ్మెద, గంధమునకు 
లోబడి చేప నశించుచున్నవి. మానవుడీ అయిదింటికి లోబడి 
నశించుననుటలో అచ్చెరువేమియు లేదు. 


--మహామం తి చాణక్యుడు 


న ఇం; డియలోలుని ఆ ఇం|డియాలే ఆరగిస్తాయి, 
భారతములో విదురనీతి 


ఇల్లాలు 
* ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి 
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి =.“దేవత” చితంనుండి 


* నారి లేనీ యిల్లు 
నారిలేని విలు ఎ పెదదాల శిక్ష 
౧ (a) 
బ్రషము 
=] 
* తన కంపు తన కింపు. -- సామెత 


ష్‌ సీకిష్టమెన పని లభించకపోతే, లభించిన వనిని ఇష మెనదిగా 


చసుకోక్‌ ' _ఆంగ్గసూ కి 
(np) చ్‌ 





* Tf you cannot get the work you love, love the 


work you get. 


28 ఉత్సాహం 


శ గొప్పవారికి [వతమే సుఖము ; తుచ్చులకు సుఖమే [వతము. 
కట్టమంచి రామలింగా రెడ్డి 
(చూడుము 3 సజ్జనులు. మహాత్ములు) 


ఉత్సాహం 
* అగ్నివర్వతం లాంటిడి ఉత్సాహం 
మొలవదు దానిపె ఏ సంధేహం 


ఖలీల్‌ జిబాన్‌ (అనువాదం : సినారె) 


* హుషారు అనేది అగ్నిహో[తం వంటిది. దానిని ఎప్పుడూ 
ఎగసన తోస్తూవుండాలి, ఒకకంట కనిపెడుతూ వుండాలి. 


-ఆంగ్రసామెత 

స చూచిరమ్మం టే కాల్చివచ్చినట్టు. ఎసొమెత 
ఉ|దేకములు 

శ ఉ దేకములు నిప్పు, నీరు వంటివి, చక్కని సేవకులు, కాని 

చెడ్డ యజమానులు. _ఆంగ్లసామెత 
ఉద్యోగులు 


వ ఉద్యోగులంతా ఫస్టుతారీకు గో తీకులు. 
. రావూరు సత్యనారాయణరావు 
సేష్టన్భగల: జైలు ఉద్యోగం. 


ఉవకారం 29 
ఉన్నతలత్యుం 


న్‌ గురిచూసి గుతటనక్కను కొ ట్రకన్నా గురితప్పినా పులినేకొట్టు, 


_సతకిసాయిబా బా 


౫ . చావుకు పెడితే గాని లంఖనాలకు దిగదన్నట్లు. 


=సామెత 
ఉపకారం 
స మానవులకు సహాయము చేయుము ; కాని వారి స్వీయ శక్తి 


నశింపచేయకుము. = అరవింద ఘోష్‌ 


* ఉపకారం చేయలేనివాడు గూడ చేయగల గొప్ప ఉపకారం 
అపకారం చెయ్యకపోవడం. 
-ఉమాపతి పద్మనాభశర్మ 


* మంచివారికి స్వల్పమెన మేలు చేసినను ఉత్తమమైన ఫలితం 
వస్తుందీ. దుష్టులకు అధికమైన ఉపకారం చేసినను దాని వలన 
[ప్రమాదకరమైన దుష్ఫృలితమే వస్తుంది. జవుకు గడ్జివేసినను 
మధురమెన క్షీరము నిస్తుంది. నర్చమునకు పాలు తెచ్చి 
పోసినను అది వివత్క్మరమెన విషాన్నే యిస్తుంది. ఆందుచేత 
అర్హత అనర్ధతలను పరిశీలించి మేలు చేయవతెను, 

_సంస్కృతనూ క్రి 

* అవకారికి నుపకారము 


నెవమెంచక చేయువాడు నేర్చరి సుమతీ. 
=-నుమతీ శతకము 


30 ఉపన్యాసం 


* కూడు పెట్టక స్లో వైమానె కుక్కను క చైియ్యమన్నట్లు 
-సామెత 
ఉపన్యానం 
* ఉపవన్యాసాలివ్య్వడం బిడ్డల్ని కనడంలాంటిది. సంకల్పించడం 
ఇతేలిక, వెలువరించడం కషం." 
ఓక ఆంగ్లరచయిత 
ఉపాధ్యాయుడు 
స్‌ జన్మనిచ్చినందుకు తల్లిదఠ్మడులకు బుణవడ్డాను; ఆ జన్మ సార్డ 
కతకు దారిచూపిన ఉపాధ్యాయునికి మరింత బుణవడ్డాను.* 
అలెగ్జాండర్‌ చక్రవర్తి 


బుద్ది చెప్పువాడు (గుద్దితే నేమయా ? అమన 
స్‌ విద్యార్థులకు (ప్రశ్నలు వేయడం నేర్చిన గురువే ఈ కాలంలో 
నిజమైనగురువు. తరగతికీ జీవితానికీ వారధిక సు టీచరే టీచరు. 
కొ రడముది శ్రీరామచందమూ రి 
xk 


ఉపాధ్యాయుడు ఇసాడుః విడ్యార్తి స్వేకరిసాడు. అముతే మొదటి 
అజాద్‌ [1] చి 

వానివద్ద ఇవ్యటాఏకంటూ ఒకటుండాలి, రెండవవాడు స్విక 

రించడానికి సిద్దంగా వుండాలి. _.స్యామి వివేకానంద 


1 Speeches arc like babies — easy to conceive and 
difficult to deliver. —~—- Anon 


2. Iam indebted to my parents for my living and to 


my teacher for living well. .-. Alexander 


ఉపాధ్యాయుడు : 3] 


న 





ఉపాధ్యాయుడు తానింకా నేర్చుకుంటూవుం పేతప్ప యదార్దంగా 
చదువు చెప్పలేడు. దీవం తాను వెలుగుతూ ఉజ్జ్వలంగా వుం టే 
తప్ప మరొక దీపాన్ని వెలిగించ లేదు. 


-రవీందనాధ్‌ టాగోర్‌ 


ఒక విద్యార్థి చెడిపోతే దానివలన అతడే పాడాతాడు, ఒక 
ఉపాధ్యాయుడు [కమశిక్షణతో విధి నిర్వ శ్రించకపోతే వేలమంది 
విద్యార్థులు చెడిపోతారు. =ీ) సత్యసాయిబాబా 


ఈ శతాబ్దంయొక్క. దురదృష్ట మేమిటం చే, నేర్చుకోవడం మాని 
వేసిన వాళ్ళు బోధించడ మారంభిస్తున్నారు. 


_జార్డి బెర్నార్డుషా 
బడిపంతులుకి స్థిరాస్థి భార్య, చరాస్టి తనే -. బడివంతులికి 
నమ్మకంగా వచ్చే సాలాదాయం ఒక ఆడశిశువు, కొండొకచో 


కవతలు $ లా సన్యాసి అయిన వాడు మెష్షరీకి ఠంగున 
సరిపోతాడు. _భమిడిషాటి కామేశ్వరరావు 


చెజసాలవలె, శ్యతువువలె, ఆకలి గూడ ఉత్తమ బోధకుడు.పే. 
_వెనిటో ముస్సోలినీ 


ఎటి అధాపకుడో అట్టి విద్యార్ధి తయారవుతాడు, 


షా 


tts 


సే 4 మై 
ట్ర సతనాయిబాబా 


ద చు ము వతు తా న దక న ద ద. వలను. 


i Hunger, like prison and enemy, is a good teacher. 


—- Benito Mussolini 


32 ఉపాయం 
ఉపాయం 
* పిల్లి నక్కకు అన్నీ చెప్పి చెనైక్కడం చెప్పలేదట. 

సామెత 
* శతకోటి దర్మిదాలకు అనంతకోటి ఉపాయాలు. _సామెత 
* పె పంటలకు పన్నంటే వేరుశనగ వేశాడు, కింది వంటలకు 


భః 
ర 


పన్నంటే ధాన్యం వేళాడు. సామెత 


ఎక్కువ తక్కువలు 


* శరీరంలో తల పెభాగంలో వున్నడి కాబట్టి ఎక్కువా కాదు, 
పాదాలు నేలను కాకుతూవుండ డంవల్ర తక్కువా కాదు, 
-మహాత్మాగాంధి 
ఇక మత్యం 
*  మనదు శక్తి యెకమత్యము బొందక 
యలతి పగతు_నెన నణచు లెట్లు 
“అన్ను నందు బడక రెండుజాముల యెండ 
కడగి దూది నెన గాల్బు( గలదె? 
-ఆదిభట్ల నారాయణదాను 
*  కలిసివుంపే కలదు నుఖం 
ఏలీవుంటే చితికిలోతాం, =సూ కీ 
న్‌ కనులు పోవువాడు కాళ్ళుపోయినవాడు 


ఉఖథయులర య గూడియుండునట్లు 
శభ పేద గూడి పెనగొనియుందురు. జ వెమున 


ఐక్యరాజ్యసమితి 33 


జః 


ఇక్యత మరియు స్వేచ్చ 

ఇపుడు మరియు ఎల్లపుడు 

ఏకము మరియు ఆవిభాజ్యము.* 

(ఆమెరికను అంతర్యుద్దకాలంలో సమైక్యవాదుల నినాడం) . 
కష్టసాధ్యమయిన కార్యమ్ము నెరవేర్పు 

నెకమత్యమే మహాబలము 

పావురములు వలను పె కెత్తుకొని పోవె కరుణశ్రీ 
నీరు కొడితే రెండవుతుందా ? సామెత. 
(నీటిని కొట్టి విశదీయలేము. కలిసిమెలిసి వున్న వారిని విత 
దీయలేము.) 


ఐక్యరాజ్యసమితి 

ఐక్యరాజ్యసమితి (పపంచ రాజ్యూల చేత మాట్లాడిస్తూ వుంటుంది. 
ఆవి ఎంత దిర్షకాలం [(వనంగాలతో గడిపితే (వపంచానకంత 
క్షేమం. ఎందుకం కే యుద్ధం అంతకాలమూ దూరంగాపోతుండి. 
_డాక్షర్‌ రాల్ఫ్‌బంచ్‌ 

ఐక్యరాజ్యసమితి (పభుత్వాలనడుమ సం|పదింపులకు ఉపకరణం; 
జాతుల నడుమ విరోధమను ఖడప్పుటంచులను మొద్దుబార జేసే 


పరికరం: సామరస్యాన్ని సానుకూల వరచే సాధనం ; విరుద్ద 
రాజకీయశకుల నడుమ వారది. -ఆంధోని ఈడెన్‌ 





1 Unity and liberty 


Now and forever 
One and inseperable. —American Slogan 


M—35]. 


34 


ఓటు. 


ఓటు 


3ె0డు చిన్న దేశాల నడుమ వివాదమేర్చడితే వివాడమంత 


రిస్తుంది; ఒక పెద్ద దేశానికీ మరొక చిన్న దేశానికీ నడుమ వివాద 
ముత్పన్నమెతే చిన్న రాజ్యమంత రిస్తుంది: ఒక పెద్ద రాజ్యూనికీ 
మరొక పెద్దరాజ్యానికీ నడుమ వివాదం చెలరేగితే ఐక్యరాజ్య 
సమితి అంతరిస్తుంది. 


(ఐక్యరాజ్యసమితి పనిచేయు తీరు తెన్నులను గురించి ఒక 
ఆఫికన్‌ (ప్రతినిధి. వ్యాఖ్య) 


సీటు సంత సరు కెతే 


ఓటు బూతు మరుగందుకు ? _కాళోజి నారాయణరావు 


'నోటున కోటు నమ్ముకొని నోటికి తాళమువేసికొన్న మా 


బోటి దఠ్శిద మానవుల పొట్టన పెట్టుకొనంగవచ్చు. 


-దాశ ర థి 
[బూటు కేసిన ఓటు 
బురదలో గిరవాటు 
కడకు తెచ్చును చేటు. -ఆడు[ద 


కందుకూరి వీరేశలింగం పంతులు 


జః 


తనదేహము తన గేహము 
తనధనమును విద్యయు తన తపమును బలమున్‌ 
జనులకు వినియోగించిన 
ఘనుడీ వీరేశలింగకవి జనులారా ! 
- చిలకమర్తి లక్ష్మీనరసింహం 


కథ 


35 


కట్నము 
వెండినాణంబె పెనిమిటి వేశ్య ; కటులె 
కట్నములి భార్యలిప్పటి కర్క_.పులకు ! 
వేశ్య వఎెలయాలనంబడ వెల్మగహించి 
కట్నములచేత వెలమగల్‌ కారెవీరు ? 
కాళ్ళకూరి నారాయణరావు 


కథ 


కధ సాహిత్యంలో ఏ ప్మకియా చేయలేని సేవచేసింది. అది 
అపారం. అదే గనుక లేని వక్షంలో సంఘంలో జరిగే నంఘ' 
టనలకు, మానవ మన సత్వంలోని కొన్ని ఘట్రాలకు, జీవితం 
లోని కొన్ని విరుపులకూ సాహిత్యంలో చోటు వుండేదికాదు. 
--తిపురనేని గోపీచంద్‌ 


కథ కేవలం కల్ప నెలే దేవకన్యకల కధ మాత మే అవుతుంది. 
కధ కేవలం వా స్తవికమెతే వార్తావృత్రికలలోని వా ర్తమ్మాతమే 
అవుతుంది. రెండింటి సమ్మేళనమే ఉత్తమ కధా శిల్పం. 

_ ఎస్‌, సంజీవదేవ్‌ 


ఒక్కొక్క కొ తకథ చదవటం ఒక కొ తవ్య క్తిని పరిచయం 
చేసుకోవడం లాంటిడి. కొడవటిగంటి కుటుంబరావు 


కధకు ఘటనా [పాధాన్యం (పాణం. ఘటన లేకుండా పాతల 
ద్యారా తమ సంభాషణలగుండా రచయిత చెప్పదలచుకున్న 
దానిని చెప్పించడం నాటిక అవుతుందేగాని కథకాదు. 


కర్తవ్యం 


తాను చెవృదలచుకొన్న [్ట్‌దేదో సంఘటన లద్వారా వ్యక్త 
పరచడమే నిజమైన కధాలక్షణం. సంభాషణల స్థానం కధలో 
రెండవదిగా వుల మేనే. బాగుంటుంది. మొదటిదిగా వుండవలసి 


నది ఘటనా _వెశిష్య మే. - ఎస్‌. సంజీవ్‌ దేవ్‌ 
క్ర ర్తవ్యఅ 
* విధి నిర్వహణయే ఘనతకు మార్గమే __బెబీలు 


శ్‌వి 


[పేమ నేలపె కనబడే వచ్చిక బయళ్ళలాగ మెతనిది. కాని 
కర్తవ్యం అడుగున దాగిన కరఠరినశిలలవతె నిష్టర మైనది. 


_రవీందనాధ్‌ టాగోర్‌ 


సీవంతు పని సీవ చేయుము 
అందులోనే యావత్తుగౌరవం ఇమిడియున్నది. వో 


సీపని కేవలం రెలు |కాసింగును ఊడ్చడం మాత మేకావచ్చు. 
కాని. (పవంచంలో మరెవరూ ఏ _రెలు [కాసింగునూ ఉంచ 
లేనంత వరిశుభంగా సీవు వాన్ని ఉంచాలి. అది నీ కర్రవ్యం, 

= మోత్షగుఠిడం విశ్వేశ్వరయ్య 


ఎవని బొమ్మలు మాటలో యతడు చ్చితకారు డగునక్రే, యెవని 
మాటలు బొమ్మలో యతడు కవి. 


-పానుగంటి లక్ష్మీనరసింహారావు 





3 The path of duty is the way to glory = Bible 


క్రవి 


. కవులు పపంచం యొక్క- గుర్రించబడని కాసనక రలు, 


37 


మజ్జి వితనమంత చిన్న పద్యంలో మహావృక్షమంత ఆనుఖవా 
న్నివ్వగలవాడు మహాకవి, = బిరన్‌ 


బుషికానివాడు కావ్యనిర్మాణం చేయజాలడు 
(నానృషిః కురుతే కావ్యమ్‌) 
_ వేదము 


— షెలీ 


ఒక వట్టిక[ర ఫిడేలు కావాలంటే, ముందు అది ఎన్ని బాధలు 
పడాలి క తిచేతిలో ! కవికి జీవితమే కత్తి. 
_గుంటూరు: శేషేం[దశర్మ 


అంద మెన ఆబగ్ధం చెప్పేవాడు కవి. ప్లేటో 


ఏ కవి కైనను అతని సాహితీ నర్గమునకు ప్రధానము లైన 
యుపాధులు నాలుగు : ఊహాశాలిత (imagination! అనుశీల 


నము (observation), విషయజ్ఞత information), అనుభ 


వము (experience). _డా॥ యస్వీ జోగారావు 


కవియు బుషియు నొక్క. గతినుందు; రిద్దజు 
నిర్వి కారులయ్యు దుర్వికార 


' దళిత లోకమునకు [దష్షలె బోద్దలె 


లగు గూర్తురని తలంతునేను 
తుమ్మల: సీతారామమూ రి 


చేజ్‌ 


క్రొవీ 


కవి [పాశ న్యము నముచితోవమా సంఖ్యను బట్టి [గ్రహింప 


. వచ్చును. పానుగంటి లక్ష్మీనరసింహారావు 


కవి వాక్కు. నిలిచినంతకాలం తన క్రీ రి నిలవదని [పతి రాజుకు 
చక్కగా తెలుసు, అందువల్లనే విజయ సంభాలు ఎత్రించడం 
తోను, నగరాలను నిర్మించడంతోను సంతృ పిచెందక కవులను 
దగరికి తీస్తాడు.... “భోజునివంటిరాజు కలిగితేకాశిదాసువంటి కవి 
తన లే ఉంటాడు” అనడంతప్పు, కాళిదాసు కలిగితేనే భోజుడు 
ఉండడం, =నార్డ వెంక టేశ్వరావు. 


రాజు చేతి కతి ర కంబు వర్తించు 

సుకవి చేతి కలము నుథలు గురియు 

ఆత డేలగలుగు యావతృ్రపంచంబు 

సీత డేలగలుగు నిహము పరము. _గ్వురం జాషువా 


కవి ఎవడు ? కళ్ళతో వినేవాడు. వేటిని ? పూల చిరునవ్వు 
లను, వెన్నెలల నవ్వడులను, వరదల ఆవెకాలను, తుపానుల 
ఉ|దేకాలను, అగ్ని అరుపులను, ఠ క్రం పిజ పులను, ఇం తేనా 
మరి? కవి ఆంటే ఇంకెవడు ? చెవులతో చూచేవాడు - 
గీతాలలో మండే దీపాలను, స్వరాలలో అంటుకునే రూపాలను, 
కాలిమువ్వల రుంకారాలలో కణకణ మండే జ్వాలలను. 


ఎసి, నారాయణ రెడ్డి 
_ఛర్యమూ నీకీ రచయితకు రెండు నేతాలు. ఇవిలేని రచయిత 
(గుడ్డివాడు. (గుడ్డివాడి [వాతలు లోకాసికి ఏ ఉపకారం చేయ 
గలవు ? గుంటూరు శ షం దశర్మ 


కపి 


39 
తత్వవేత్త కాకుండా ఎ వ్యక్తీ మహాకవి కాలేడు. 


కోల్‌ రిడ్డి 


కవి నిరంకుకు డనుటచే. గట్టుదప్పి 
విజ్ఞఏగు నటంచు భావింపరాదు 
లాతు లేమందురో యన్న లీతిలేక 
ధర్మువును జాటువాడని తలంపవలయు 

తుమ్మల సీతారామమూ ర్రి 
పద్యం శబ్ద అర్హ ఛందస్సుల త్రివేణి అయితే, పాట సంగీత 
సాహిత్య రాగ ౬_ప తాళముల పంచకళ్యాణి, 


హృదయంలో నుంచి కదలటం, హృదయాలను కదిలించడం 
ఈ రెంటికీ సమాన ధర్మం, _'కరుణజశ్రీ 


సామ్య పరిజ్ఞాని కవి, ఇదపరిజ్ఞాని వేదాంతి. సామ్యము తెలియ 


నిదే భేదము తెలియకపోవుట నిజమే. భేదము తెలియనిడే 
సామ్యము తెలియకపోవుటయు నిజమే. కాని కవియందు సౌమ్య 
జ్ఞానము విశేషముగ నుండును. వేదాంతియందు విభేదభావము 
విశేషముగనుండును. ఇది స్థూలమైన నిఠర్వచనమని యెజుగ 
వలెను. _పొనుగంటి లష్మేనరసింవోారావు 


No man was ever yet a great poet without being 


at the same time a profoundphilosopher_Coleridge 


కవి. 
కవులూ రచయితలూ బతికీనంతకాలం చచ్చినట్లు పడుంకి 
చచ్చింతర్వాత బతకోశమారంలిస్తారు. 
మునిమాణిక్యం నరసింహారావు 


కవులు [పజల _చెతన్యానికి కరదీపికలు. ఆ కవి బుషి గూడ 
ఆయితే భావానికి నిండుతనం, మంగళమయ భావన ఏర్పడ 
తాయి,. -భండారు సదాశివరావు 


కవితకు. మెప్పు, కాంతకు కొవ్వు ఉండాలి. _సామెత 


కవుల కసలు లేదు బుద్ధి 

అన్నవాడు మహాసుబుద్ధి 

వ్యవహార. జాన శూన్యులు 
ఖో 

అలౌకిక శీఖామణులు.. 


ఆకాశ హర్మ్య నిర్మాతలు 
గగన.కుసుమ ఆ[ఘాతలు ఎ కాళోజీ నారాయణరావు 


కవల జీవితమ్ము కాంతారమగు, నందు 
తేనెటీగ సుకవి, తేనె కవిత, 
తేనెగోలి పోవు తెరువరి ధన్యుండు.. 
_ బండ్ల మూడి సత్యనారాయణ 


కవిత్వం 4} 


డవ 


కవి లోకమునకు కాసకుడు ; సనాతన ధర్మ బోధకుడు. ధర్మ 
మార్గమునుండీ తప్పినపుడు, జనులను వాచ్చరించి సరియైన 
త్రోవకు (తిప్పవలసిన బాధ్యత కనులకు ఉన్నది. 


కవిని “కాంత దర్శి” యందురు. |కాంతదర్శి యనగా 
ఇం దియాతీతము లెన విషయములు తెలునుకొన గలవాడని 
అర్థము. -సత్యసాయిబాజా 


పదివులకును పెదవులకును మదిరా మాణిక్యములకు 
లొంగిపోయి అమ్ముడువడు లోలుడెంత కవియెనా 
[పవక్తయై భవ్యధర్మ భావన నిర్మింప లేడు 
జాతిని కదిలించు అగ్ని గీతమ్ములు పలుకలేడు, 
_డా॥ [వసాదరాయకులపతి 


ఆలోచనా సంగీతమే కవిత్వం. దాన్ని మనకు భాషా నంగితం 


ఆందిసుంది. _ చాణటిపీలు 
జా (ay 


నినాదాలకు జెడిరేవాడు చస్తే కవికాడు. వాడికి ఒక టేనిశాదం- 
అంతరాత్మ నినాదం. 


నినాదాన్ని వదతి నాదాన్ని ఆశయించినవాడే కవి 
కవికి బయట ఎంత [పపంచం ఉందో, లోపల అంత [ప్రవంవ 
ఉంది. కవి అన్నవాడు ఈ రెండు |వపంచాల్ని మోన్తూ, తన 
జీవయాతత చేస్తాడు, చెయ్యాలి. ఈరె.టిలో చేస్న చంపుకున్నా 
వాడు కవి కాడు, దొంగ అవుతాడు, 
_గులటూరు 'శే-షందిశర్మ 
M—6] 


42 


కఏత్వము 
కవులు పుడతారు, వక్షలు తయారవుతారు. _ఆంగ్గసామెత 


పాపము! కవియగు వానికేమి కావలయును? ధనమా? ఆ [వాత 
(బ్రహ్మ యాతని నెత్తిపై వాయనేలేదు. రాజ్యమా ? ఎ రాజున 
కంత రాజసమున్నది ? అతనిక్మి జ్వరితునివలె భోజనమక్కర 
లేదు. పిచ్చివానికివలె, పిపీలికకు వలె, న్మిదయైన నక్కర లేదు. 


అతనికి గావలసిన దొకటియ యున్నది. స్వగంధ 

స్తుతి తప్ప మరేడియు నాతస కక్కంర లేదు, దానితో బాటు 
పరగంధ నిందకూడ నున్నయెడల నింక గావలసిన దేమున్నది? 
అవడలలో గొత్తిమిజిపు గమగమ యున్నట్లు, పానకములో 
మిరియపుబొడి చురుకున్నట్లు, ఆ గాలి యున్నంత సెపాతని కాకాళ 
గమనము. అది లేనియెడల నధఃపతనము. అతడు వట్టిగాలితి త్రి, 
- పానుగంటి లక్ష్మీనరసింహారావు 


కవికీ కమ్మ రికీ వీసం తేలిక సా మెత్త 


“కష్టజీవికి ఆచివర ఈచివర కాపుకా సేవాడే కవి. 

-శ్రీరంగం శ్రీనివాసరావు 
“కవి; బుతస్య పద్మ భిః” 
(కవి సత్యమను ఠధమునకు కట్టబడిన అశ్వము.) 


కవిత్వము 


x 


మనసు మల్లెపొదల్లోంచి. పనందయిన వాసనలు వీచి, 
అవి వద్యాల సీసాల్లో ఆనంతకాలం నిలిస్తే కవిత్వం. 
=దాశరధి 


కవిత్వము 43 


జ బాధనుంచి కవిత పభవించు - అందుకే 


అక్షరమ్ము రాక ఐతి కవిని, _అ|తేయ 
* శావ్యమెన శబము ద్వారా రమ్యమైన అర్థమును హృద్యమైన 
అనుభూతిగా వరిణమింవ జేయునది కవిత్వము. 
_డా॥ యస్వీ జోగారావు 
% 


కవిత్వం అబదానికి పుటిన ఆడపిల. _అడాత ఆంగకవి 
(వ బంటు ౧ భో (ae) 


x కవిత్వం ఒక మెరుపు 
కాదది పొడిమాటల కూర్చు 
_ఖలీల్‌ జ్మిబాన్‌ (ఆనువాదము సీ, నా. రె) 


స్‌ నగ్నసత్యం వేదాంతం 
అలంకృత సత్యం కవిత్వం, _బోయి భీమన్న 


* భావన కొకవిధమెన భాంతిని కలిగించునట్లు వదముల 
నువయోగించు కళయే కవిత్వము. --గోల్త్‌ స్మిత్‌ 


స సాగి కమ్మెచ్చునన్‌ వచ్చు తీగ కరణి 
సాలెపురుగు కడుపులోని నూలువలెను 
డబ్బునన్‌ దొర్లిపడు కొండధార మాడి 
సహజక విత బయల్వడి సన్నుతిగను ఆదిభట్ల నారాయణదాను 





1 Poetry isthe art of employing the words in such a 


manner as to produce an illusion on the imagi- 


nation, —Goldsmith, 


&4 


కవిత్వము 


ఆగ్నిజల్రీనా అమృతం కురిసినా 
అందం ఆనందం దాని వపరమావరి 
= దేవరకొలడ బాలగంగాధరతిలక్‌ 


కల నిజవళచటం కాదు కవిత్వం 
నిజాన్ని కలగనడమే దాని తత్వం -ఆరుద 


కవిత్వం రంగు రంగుల కలలకు రమణీయాత్షర కలాపం. 
మిరియాల రామకృష్ణ 


ఉతమ కవిత్వం ఆవిధంగా తవ మరో రకంగా [వాయడానికి 
వలను పడసిది. --ఎమర్శన్‌ 


ఆక్షరరూవము దాల్చిన 
ఒకే ఒక్క. సితా చుక్క 
లక్ష మెదళ్ళకు కదలిక, _కాళోజీ నారాయణరావు 


ఆవేశ మపయత్నముగా మూ రీభవించియుండు పదములును 
థావములునుగాక శవిత్వమనగా నింకేమి?* _జాన్‌ సువర్‌ మిల్‌ 


కవిత్వం [వా సెవాకికి Gonstipation ; చది వేవాడికి 
Perspiration. -శ్రీ జి.వి.ఎన్‌. కామేశ్వరరావు 


What is poetry but the thoughts and words in 
which emotion spontaneously embodies itself, 


—Johbn Stuart Mill, 


కవిత్వము 45 


sk 


ఎప్పుడూ కవిత్వం జ్ఞాపకానికి నిలవాలి. కాగితం చూచి 
చదవకుండా నోటితో చెప్పబడగలగాలి. ఒక మాటలగుంపు 
కవిత్వం కావడానికి అత్యవసర మైన లక్షణాల్లో ఇదొక |పధాన 
మెన లక్షణం. 


మరి ఈ జాపకరి పెట్టుకోబడే శ క్రి ఎలావస్తుంది కవి 
త్వాసికి? చెప్పడలచుకుంది సంగహంగా, విశిషంగా, వింతగా 
ఉండాలి. సంగహతలో బంధం వస్తుంది, విశిషతతో పోల్చుకో 
దగిన వ్య క్రిత్వం వస్తుంది. వింతలో వా అనే వఎెచ్చితివస్తుంది. 


ఇన్నీ రాగానే దాన్నించి నీవు తప్పించుకో లేవు ; నీ 

నాలి కెక్కి నాట్యంచేస్తుందది. కనకనే కవిత ఛందస్సుల 

నాశ్రయించింది, తొలి |సష్టల |దష్టల వాక్కుల్లో. దాని చూడ 

బడే రూపం కాగితమూ కలమూ ఇచ్చేదికాదు - దష అయిన 

(సషయొక్క.. తురీయస్థాయిలో ఆవిర్భవించేది. ఆ రూపాన్నే 
అక్షరాలద్వారా చూస్తున్నాడు ఇప్పుడు పాఠకుడు. 

గుంటూరు శిషెందశర్మ 


కప్పి చెప్పేది కవిత్వం 
విప్పి చెప్పేది విమర్శనం. సి. నారాయణజరెడి 
డె 


కదిలేది కడిలించేదీ 
మా రేడీ మార్చిం చేది 
పాడేది పాడించేదీ 
పెనునిద్దర వదిలించేదీ 


46 


కవిత్వము 
మునుముందుకు సాగించేదీ 
పరిపూర్ణపు |బతుకిచ్చేదీ 
నవకవనానికి ధ్యేయం కావాలి. శ్రీరంగం శ్రీనివాసరావు 


గొప్ప కవిత్వం (పథాన లక్షణ మేమిటంటే, ఎవరి తాహతును 
ఒట్టి వారికి ఎంతో కొంత అనుభూతిని అందించగలగడం,. 


= బలం 


కవిత్వం అంటే “The pains of turning the blood into 
ink” అంటాడు టి ఎస్‌. ఇలియట్‌. ఠకాన్ని సిరాలోకి మార్చే 
బాధ, కవితారచన అంటే. ఉర్దూలోగూడ ఇదే మాదీరి వాక్యం 
వున్నది. “కాగజ్‌ పె రఖ్‌ దియాహె కలేజా నికాల్‌ కే” అని, 
గుండెకాయను తీసి కాయితం మీద వుంచేశాడట కవి. ఈ 
పద్ధతి |వకారం చూస్తే కవితకు ఆవేశంతో గూడిన అనుభూతి 
(ప్రధానమని తేలుతుంది. జజ=వస్‌ల నంజీవదేవ్‌ 


రసం కొజకు కాదు కవిత రతివర్లన కొజకు కాదు 
తూగుటుయ్యలపై వాసే దసలే కవితకాదు- 
సగం తిన్న కడుపుతోడ చెట్టుకింద కౌపీనపు 
బట్టమ్మాత మే ధరించి భాంతిదాటి [కాంతి దృష్టి 
విశ్వాసానికి సందేశం విస్పంచే బుషి వర్యుని 
“ధ్వని” పరివేషంగాగల ధర్మంబే “కావ్యాత్మ' గ 
(వాయబడ్డ వే నిజమగు విశ్వకావ్యమ్ములని చా టిద. 
=--ముదిగొాండ శివ[వసాడ్‌ 


క 


కవిత్యము 4 


హః 


వ్యుత్ప లి, బావనాబలం, శిల్పం ఈ మూడూ నిరాకారాలకు 


ఆకారాలు పోస్తాయి. సొంత ఆనుభవం సాహిత్యానికి పునాది. 
నమ్మాలి తప్పదు. అనుభవాలకు రెక్కలు వస్తాయి. దాశరధి 


కవితా యద్య సి రాజ్యేన కీమ్‌ 
(కవిత్వమున్నవో రాజ్య మెందుకు 2) సూ క్రీ 


సమ సలోక మంగళకరమెన సత్యమును కమ్మని వాక్కుల 
నిర్భయంబుగా వలుకునదే కవిత్వము —గుజ్లంజాషుయు 
[పకాంతిలో జ్ఞావకం చేనుకొనే ఆవేశంనుంచి మంచి కవిత్వం 
(పభవిస్తుంది. అది శ క్రిమంతమైన భావాల సద్యః సవంతి* 

-- వర్డ్స్‌వర్త్‌ 


కావ్యం ఏ దెనా సరే కనీసం ఒక రీ కెర్‌ మెంట్‌ 
కావాలి కవిత హృదయానికీ నరిష్మెంట్‌ 
కారాదు ఏనాడు మెదడుకి పని ష్మెంటు. --ఆరుద 


అమృతానికి అ మేడితం కవిత్వం అని తెలిసఉంకే రాక్షసులు 
దేవతల్లో తగాదా పడేవాళ్ళ కాదు. మానవుల్లో మెత్రి నెరపి, 
కవిత్వాన్ని అనుభవించేవాళ్ళు ....ఇక్కు.డ అకాలంలో నెనా 
వసంతం చివు శ్ళతుతుంది. అకురాలిన ఆంతరాల్లో పునఃనవత్వం 
మొగ్గ తొడుగుతుంది. దాశరథి 


Poetry is the spontaneous over flow of powerful 
feelings. It takes its origin from emotion recolle- 


scted in tranquility. —Words Worth 


కవిత్వము 
బాధకు పర్యాయ పదం కవిత్వం. శ్రీరంగం శ్రీనివాసరావు 
స్థూలంగా చెప్పదలి స్తే ఉత్కంత రేపి, హృదయాన్ని స్పందింప 
జేసి, తన్మయత్వం కలిగించి కళాత్మకమైన మరపురాని ఒక 


శాశ్వత ముదను వేయగలిగే భావ సౌందర్యమే కవిత్టం. 
_---ఉమావతి పద్మనాభశ ర్మ 


' అన్యభాషల్లోకి అనువదించడం సాధ్యం కానప్పుడే. అది గొప్ప 


కవిత, బేకన్‌ 


నాగరికత అభివృది చెందినకొదీ కవిత్వం దాదాపు తప్పని 
థా ౧ 
సరిగా క్షీణిస్తుంది. _- మెకాలే 


కవిత్వం _సెన్సు, 

కారాదు కవిరచన కఠినమైన రీసిస్సు, 

కావాలి అది ఎడారిలో ఒయాసిస్సు, 

అనుభవాల తేట సరస్ను. --ఆరుద 


ఆంత పాసలు వేసినంత మాతాన పో జెక్‌ భావం పొయె|టీ 
అవదు. కవిత్వం ఒక ఆల్కెమీ, దాని రహశ్యం కవికతెలుసు. 
__చేవరకొండ బాలగంగాధరతిఆక్‌ 


కవిత లేని నోళ్లు 
చవియు లేని కూళ్ళు. — పెద్దబాలశిక్ష 


క్రషాలు 49 


పాపిష్టిరాజుల పాలి దయ్యమ్ము సం 
ధ్యావందనమునకు బావగారు 
పరదేశ సంచార కరణమ్మునకు _రెలు 
జపతపమ్ముల కెల్ల సవతి తల్లి 
ము క్రికాంతా సంగమునకు దారువుక తై 
సద్యళో వ్యా పికి. జాటుడప్పు 
ఆనందమునకు దివ్యాంగనా నంగంబు 
రాజసంబునకు గారాలకూచి 
భాగ్య భోగ్యమ్ములకు నెల్ల బట్టుకొమ్మ 
అఖిల ' వేతృ త్వమునకు దివ్యాంజనమ్ము 
సరస జనులకు€ గర్గ రసాయనంబు 
కవిత యిట్టిదియని చెప్పగా దరంబె? _తిరువతి వేంకటకవులు 


కవిత మునకు జీవకళ భావము, పద్యము శరీరమా[తము. 
--కట్టిమంచి రామలింగా రెడ్డి 


కష్టాలు 
మంచి _కె పొటుబడే వారిని కష్టాలు తప్పక ఎదుర్కొంటాయి, 
మునిగిపోతున్న వ్య క్రిని రక్షించడానికి [ప్రయత్నిం చె వాడిని 
గూడ మునిగిపోయెవ్య క్తి బలవంతాన తనబరువుతో అట్టడుగుకు 
తీనుకొని పోతాడు, గురూ బీ గోల్వాల్కర్‌ 


కష్టమునకు తగిన ఫలము లభించిన కష్టము తెలియదు గదా. 
=. కాళిదాను 
(కేశఃఫలే నహి పునర్న వతాంవిధ లే--కుమార సంభవం) 
M-7] 


కషాలు 


ట 


కష్టాలు ఒంటరిగా రావు, ఆవి అవకాశాలను వెంటతీసుకొస్తాయివే 
--దాదారావ్‌ పరమారే. 
థి 


ఉక్కుమనిషి యెవడొ ఊకమూట యెవడొ 
కష్టకాలమందె స్పష్షపడును 
ఉ త్ర వేళలందు ఉ తము లందరు. -నార్హ వెంక టేశ్వరావు 


దురడ్భషాలు రెక్కలతో ఎగురుకుంటూ వస్తాయి. కాళ్ళతో 
నడుచుకుంటూ పోతాయి. -- ఆంగ్లసామెత 
(పతి వ్యక్తికి ఎల్లప్పుడూ కొన్ని బాధలు, కష్టాలు అవసరం. 
ఓడలో అడుగున కొంత బరువు వెయ్యనిదే అది తిన్నగా 
నిలకడగా |పయాణం చేయలేదు, =లోరన్‌ హోవర్‌: 


పగటి పొద్దు మిగుల ధగ ధగమని వెలు 
కారుమబ్బు తెరలు కరగినంత | 
కష్ట మోర్చు పిదప కాంతి వర్షించురా 


-- బండ్రమూడి సత్యనారాయణ 


కష్టంనుండి బయటవ డే ఏ కెక మార్గం కష్టఠగుండా నే. 
--ఆంగ్రసామెత 





Difficuities do not come singly, but they come 
with opportunities. -Dadarao Paramardhe 


క The only way out of a difficulty is through it. 
— Proverb 


వీ] 
ఇషంలేనిడే కషం. మాతృ శ్రీ అననూయా దేవి 
లు అ 
ఆసలే మూగ, అందులో మూర్చు అన్నట్లు, == సామెత 


కొంతకాలం మనిషికి కష్టాలు రావడం ఒకందుకు మంచిదే. 
తన మేలు కోరేవారెవరో, కీడు తలపెమే వారెవరో తెలుసుకో 
కలుతాడు. _ అకృరుకాలపు కవి రహీమ్‌ఖాన్‌ 


కష్టాలు బలహినుణీ పడగొడతాయి, బలవంతుణి అభివృద్ధి 
పరుస్తాయి. —వి సి. ఫోర్‌ బ్స్‌ 


సంవదవల్ల అవగుణాలు బయటపడతాయి, కష్టాలవల్ద సుగుణాలు 
వెల్లడవుతాయి. = ఆంగ్గసామెత 


నివ్వు దేన్నయినా కాలుస్తుంది. కాని భార్యతో ఎడబాటు, జనుల 
వల్ల కలిగిన అపవాదు, తీర్చకుండా మిగిలిన అప్పు, చెడ్డవాని 
వద్ద కొలువు, దారి ద్యంలో వున్నపుడు తనకు ఇష్టులెనవారు 
రావటం-ఈ ఐదూ నిప్పులేకుండా దేహాన్ని, మననును దహించి 
వేస్తాయి." =సంస్కతసూ క్తి 


రత్నమును రాపిడిలేకుండా మెరుగు దిద్దలేము, ఏ మనుష్యుడు. 
కష్టాలు వడకుండా ఉత్తముడు కాలేడు _ చెనాసామెత 


భార్యావియోగశ్చ జనావవాదో 
బుణశ్చ శేషః కుజనస్య సేవా 
దారి|ద్యకాలే (పియదర్శినంచ 
నివాగ్ని నా పంచ దహంతి కాయమ్‌ (చిత్తమ్‌) 


52 


కళ 


క్ర 
సులభం కాకపూర్ణం అన్ని పనులూ కష్షమెనవే, సామెత 


కాలిన లోహం కలిసిపోయినట్లు కష సమయంలో మనుష్యుల 


వ! 


మనస్సులు ఒక్కటవుతాయి. --కోల్టన్‌ 
మన కష్టాలు మనకి ఉన్నంత బాధగా ఆవతలినుంచి చూసే 
వాళ్ళకి వుండవు. --ఇచ్చాపురప్పు జగన్నాధరావు 
దరిదుడు తల కడగబోతే వడగళ్ళవాన కురిసిందట. - సామెత 
తాలుధాన్య మేదొ, మేలుధాన్యం బేదొ 

వంటకళ్ళ మెరుక పరచు భంగి 


ఎవడు హితజనుండొ యిబ్బంది బోధించు 
= బండ్లమూడి సత్యనారాయణ 


కాలే కడుపుకు మండే గంజి. —సామెత 


చెడవారివల చెప్పుదెబ్బలు తినవచ్చుగాని మంచివారివల మాట 
a ౧ ౧ 
కాయడం కష్టం. _గురజాడవారి “కన్యాశుల్క-ం' నుండీ 


కళకు అనుకరణము సాధనము ; సాధ్యము చిత్రెకాగత దాని 
ఫలము శాంతి. రాళ్ళ పల్లి అనంత కృష్ణశర్మ 


ఎరుకను కలుగజేయునది విద్య. అందము గొలుపనది కశ. 
ఈ అర్హమున విద్యలు మానవునకు జ్ఞాన పదములు కాగా కళలు 
నాని జీవితమును నుందర మొనర్శినవి. మంగి ఖక్ష్మీ కాంతం 


కళ 


53 


లలిత కళలందు ఏ విధమైన [ప వేశం గాని, కనీనం ఆస క్రి 
గాని లేనివాళ్ళు మనుష లెనా, తోకలు కొమ్ములు లేని 
జంతువు లే. _--అరవిందమఘోష్‌ 


భావన రూపం దాలిసే కళ అవుతుంది. -- ఎస్‌. సంజీవదేవ్‌ 


(పతి కళశయును కొన్ని భావములను జూపి మణి కొన్నింటిని 
మీరే యూహించుకొనుడని తనకు చేతకాక మనకు వదలి పెట్టును. 
రాళ్ళవల్లి అనంత కృష్ణశర్మ 


సహజత్వానికి అతి దగరగానూ, 
అసహజత్వాసికి అతి దూరంగామా ఉండేదే నిజమైన ధం 
_--అక్కి- నేని నాగేశ్వరరావు 


[వకృతికి అద్దము పట్టుటకాదు కళయొక్క_ వని, [వకృృతి 
పునాదిపై నిర్మితమెన సౌందర్య భావసొధములో నున్నది 
కళయొక్క_. _వెభవము. _=ాడా॥ యస్వి జోగారావు 


కనిపించేదానికీ కనిపించనిదానికీ నడుమ వంతెనయే కళ. 
బందా కనకలిం గేశ్వరభావు 


కశ యేదో నన్నడుగు 
వ్య క్తంనుంచి అవ్య కంలోకి 
వేసే ఒక అడుగు ఖలీల్‌ జీ దాన్‌ 


(పకృతిలో భగవంతుడు భాసిస్తాడు, కళలో మనుష్యుడు. 
--లాంగ్‌ ఫెలో 


54 


కాఫీ 


శ ఈ పరిగెత్రే జీవితాన్ని నిమేషమ్మాతం అన్టంలో చూపగలగడం 
కళ్ల, _--మాలతీచందూల్‌ 
* మనుష్యునియొక్క చెయ్యి, మెదడు, హృదయం - ఈ మూడూ 
కలిసి నడుచుకొచే తావు “కళ రస్కిన్‌ 
కళాకారుడు 
* తన మనన్సుకు స్వేచ్చనివ్వడం కోసమే కళాకారుడు సృష్టికర్త 
అవుతున్నాడు. కళాకారుడు ఒక్కడే [ప్రపంచంలో స్వేచ్చాజీవి, 
_-సోమర్‌ సెట్‌ మామ్‌ 
శ్‌ తన జీనితముతో కళను సృజించువాడే నిజమెన కళాకారుడు 
=స్యామి సుందర. చైతన్యానంద 
కాపట్యం 
* నోరు మాట్లాడితే నొసలు వెక్కిరిస్తుంది. ము స క్ల 
* కడుపులో క తెర, నోటిలో చక్కెర. సోమల 
కాఫీ 
bg 


ఫహొడ్తిత్రయంలో కాఫీ జ్వేషురాలు, అన్నం ఆవనల్‌, కాఫీ 
U లి యె 
కంపల్సరీ, అన్నాడొక కాఫీకారుడు. అప్పుచేసెనా అరకప్పు 
కాఫ్మీతాగాలి అని ఒక కాఫీరాయుడు శాసించాడు. అన్న పాఠ 
నమాని కాఫ్మీపాశప చేయాలి పాసాయిలందరికీ నన్నాడొక కాఫీ 





1 Fine art is that in which the hand ‘hs head, and 


the heart of man go together. = Rinku 


కార్యసాధకుడు వవ 


(పియుడు. అన్నమో రామచందా అని అరవటం మాని కాపీ 
కాళహ స్రీశ్వరా అని కాఫ్యార్తుల నిరంతర నినాదం. 
పుచ్చా పూర్ణానందం 


కామము 
x కామాతురాణాం న భయం న లజ్జా 
(కామాతురునికి భయముండదు, సిగుండదు.) సూ క్రి 
*  కామవ్యాపారము దోషములను చూడదు. 
(న కామ వృత్రిః వచనేయం ఈక్ష్య తే) _---కాళిదాను 
స ఆడదాని జూడ నర్గంబు జూడ 
[(బహ్మకెన బుట్టు రిమ్మ తెగులు అమన 


* ఒక నన్యాపిని “మీరు కామమును ఎట్టు జయించితిరి ?' జని 
ఎవరో ఆడిగిరట “కామము నా మనోద్వారము కడకువచ్చి 
తలుపు తట్టినపుడు ఏదో కార్యమున నిమగ్నుడ నె యుండుటచే 

దానికి విసుగుబుట్టి తిరిగిపోయెడిది" అని అయన బదులు 


చెప్పెనట. కంచి కామకోటి స్వామివారు 
ష్‌ వలపు సిగెరుగదు. --సామెత 
. కార్యసాధకుడు 


* చేతనగువాడు కార్యము 
కె తగ్గును వంగుగాక యల్పుండగునా ? 
ఏతము చడి దా వంగును 
బాతాళము కీరు దెచ్చి బయలం జల్లున్‌ = ---పూర్వుకవి 


56 


కార్యసాధకుడు 


అగ్నిని తల్మకిందుగా వట్టుకొనినను దాని జ్వాలలు పెక పస 
రించును, అపే కార్యశూరునికి ఇక్క-ట్టులు కలిగినను వాని 
థై ర్యగుణము సడలదు. -భ రృృహరి 


పుష్పమాలికలు గట్టువాడు పువ్వులను కోయు విధమునను, 
తుమ్మెదలు పువ్వులలోని మకదందమును (గహించునట్లు ఎదుటి 
వానికి బాధలేకుండ పనులు సాధింపవలెను బొగుల కొరకు 
చెట్టును నరికినట్టు మొదలంట పొడుచుట తగదు 

--భారతంలో విదురనీతి 


కార్యసాధకుడు తన పనిని సాధించుకొనుటలో అలుుల సహ 

కారము పొందుట తప్పుకాదు. కృష్ణుడు జన్మించినపుడు వసు 

దేవుడు ఓండ పెట్టవలదని గాడిడ కాళ్ళు పట్టుకొనకేదా ? 
భాస్కర శతకము 


కార్యసాధకుడెన వాడు శరీర సుఖముల కొరకు [పాకులాడడు+ 
కష సుఖములను లక్ష్య పెట్టడు. అత నొకవ్వుడు నేలమీద వరుం 
టాడు; లేదా మృదువైన శయ్యపై స్నదిస్తాడు, రుచిలేని ఆకుల 
లములు తింటాడు; లేదొ రుచికరమెన మృష్టాన్నాన్ని ఆర 
గిస్తాడు. ఒకమారు చింపిరిగుడ్డలు ధరిస్తాడు; లేదా మరొకమారు 
పట్టు పీతాంబరాలు ధరిస్తాడు, కార్యహరుడు కష్ట సుఖాలను 
లెక్క చేయడు. భీ ర్హ్భృహరి 


నిజంగా విలు వెన పని ఏది చేయవలెనన్నా కేవలం హేతువును 
మాత్రమే సంత్భ ప్రి పరిస్తే చాలదు. హృదయాన్ని గూడ 
కదిలించాలి. మహాత్మాగాంధీ 


కార్యసాధ కుడు 57 


ఖ్‌ 


తొందరపడి యేవనియ చేయరాదు, అవివేకము సకలఆపదలకు 
నిలయము. సంపదలు గుణవంతుబ నభిమాసితచును. విమర్శ 
చేసి కార్యము నాచరించువానిని సంపదలు వానియంతట నవియే 
వచ్చి వరించును.? రా భార వి-కిరాతార్డునీయము 
ఆనాసక్తుడును, గరో కిరహితుడును, ధెరోోత్సాహ సమన్ని 
తుడు, లాభనష్టములచే హర్షవిషాదములను చెందనివాడును అగు 
కర సాత్రికుడు. —భగవరద్దీత 18 అధ్యా-26 శా 


ఈగది చిచటిగావున్నది, ఒక కిటికీ తెరుద్దామని మామూలుగా 
చెపితే మనుషులు ఒప్పుకోక (పతిఘటిసారు. గదిమీద కప్పు 
ఊడ పీకేస్తామని హెచ్చరిస్తే రాజీబేరానికి వచ్చి కిటికీ తెరవ 
డానికి అంగీకరిసారు . ారూసిన్‌ అను చెనాత త్యవేత్త 
“కియా సిద్ద స్పత్వే భవతి మహతాం నోవకరణే” 


(గొప్పవారు పొం దెడి కార్యసాఫ ఫల్యము వారు (గ్రహించిన ఉప 
కరణములవలన గాక శేవలము వారిసత్యమువలననే సిద్ధించును.) 


మనుష్యుడు తననుతాను ఎంతగా మరచిపోతాడో. అతనిలోని 
శకులు అంతగా వెలువడుతాయి. ---ఏకనాధ రానే 


(చూడుడు : పని) 





3 సహసా విదధీత న [కియా 
మవివేకః వరమా వదాం వదం 
వృణులే హి విమృశ్యకారిణం 
గుణలుబ్దాః స్వయ మేవ సంపదః 

M-8] 


ఏకి : కాలము 


కౌఆము 
+ సికోసం కాలం ఆగదు అని తెలియజేసే సాధనం గడియారం, 
—. గోళ్ళమూడి గోపాలకృష్టమూ రి 
* కాలమును బోలిన ఘనబోరకు డుండబోడు. 
పర్షియన్‌ సామెత 


x నేను రాజ్యూలను కోల్పోవచ్చుగాని కాలమును కోల్పోజూలను. 
జ నెపోలియన్‌ బోనాపారి 


x గంగానది మొదట 'ఒకదేవతి, తర్వాత పడవల రస్తా, పిదప 
మన పౌలాల్లోకి పాడే ఒక వంటకాలువ ! కాలం చేతుల్లో డేవ 


తల రూపాలుకూడా మారుతాయి. 
గుంటూరు శేషేందళర్మ 


ణే కోతల కాలంలో ఎలుకకు ఎడుగురు భార్యలున్నా ఫరవాలేదు. 
— సామెత 


* కాల మెప్పుడూ సత్యనిరూ పణకు మారుపేరు. 
ఎా=-మాఆతీ చందూర్‌ 


* బంగారులేడియొక పుట్టుక అసంభవమైన విషయము. ఆయినను 
శ్రీరాముడు మృగము కొరకు లుబుడయ్యెను. విషత్సమయము 

@ 
సంపా ప్రించినచో పురుషులయొక్క బుద్దులుగూడ మలినము 
లగును, ఒక సంస్కృతకవి 


¥ సిరీక్షికులకు కాలగమనం అతిమందం 
భయసంశయాత్ముల కది కడువెగం 


కాలము 59 


వ్యధాభరితులకు కాలం దీర్దాతి దీర్గం 
ఆనందవరవశుల కది స్యల్బాతి స్వల్పం 
కాగా, [పేమ స్వరూపులకు కాలం అనంతం 
జక అజ్ఞాత కవి 


గా కాని కాలంవసే పెబట పామె కరుసుంది, = సామెత 
oo = టై మలు అజా 


x కాలం చెజసాలలో [పఠివాడూ బండీ అయిన అస్యతంతుతు. 
-- పేర్వారం జగన్నాధం 


% మనం కాలాన్ని కొలవగలిగింది మార్చుతోనూ, నూతనానుభ 
_వాలతోనూ మాత మేగద, _--కొడవగంటి కుటుంబఠలావు 


* మనిషిలో ఒక సర్పం ఉంది - కాలం. బయటవాడు జీవితంతో 
పోట్లాడుతూ ఉంటే, ఇది లోవల మృదువుగా కాటువేస్తూ 
ఉంటుంది. విషం మెల్లగా ఎక్కుతూ ఉంటుంది. ఒకచేతో వాడు 
గెల్చింది మరొకచేత్తో కోల్పోతాడు, చివరికి. 

--గంటూరు + షం[దశర్మ 


ప కాలాన్ని మించిన నియంత లేడు. --గోల్త్‌ స్మిత్‌ 


ఖః లేడికి కాలంవచ్చి కట్టుబడిందేగాని కాళ్ళులేక కట్టుబడలేదు. 
| సామెత 


ణా మానవుడు ఉదయము కాగానే [దవ్యసంపాదన కె తి-డిసౌ ఖ్యము 
నకై ఆతురత పడుచుండును. ర్మాతికాగానే పడక సౌఖ్యమున కై 
సంతోషించుచుండును. కాని తన ఆయువులో ఒక వగలు, ఒక 
ర్యాతి తగ్గుచున్నదని విచారించుటలేదు, ఆక బీర 


గ్‌0 


కాలము 


కృషుడు ఎవని మేనమామో, ధనంజయుడు ఎవని తం|డ్రో, అట్టి 
అభిమన్యుని [ప్రాణములు సోయినవి. కాలము ఎట్టి కుటిలగమ 
నము కలది ! = సంస్కృత కవి 


కాలం అనే చితకారుడు బుతుచ్చితాలు గీయడానికి అడవి ఒక 
కాన్వాసు. _- గుంటూరు శేషేందశర్మ 


కాని కాలంలో మైబట్ట పక్షులెత్తుకు పోయాయి, 
= నలమహారాజునుగురించిన సామెత 


కాలానికి ఒకరూపం లేదు, దానికి పావంలేదు 
కాలం అద్దంలాంటిది 
అంధయుగ మైనా స్వర్హయుగ మైనా అది మన |వతిబింబం, 
జ దేవరకొండ బాలగంగాధరతిలక్‌ 


కాలముకల టె విలు వెనదీలేదు; అంతకంటె విచ్చలవిడిగా వృధా 
చేయబడేదీ లేదు. =-అంగ్ల సామెత 


అహా, కాలమా ! 
మరణించిన వారికి ఘనత చేకూర్చుతావు 
శిధిలమైన వాటికి అలంకరణ కలిగిస్తావు 
గుండెవిచ్చి రక్తం వరద తై పారేటపుడు 
సేదదీరిన వీపుతటి ఆశ చిగురింపజేసావు 
మా నిర్ణయాలు త వృయినప్పడు సరిదిర్దేది సః 
ఆ ,కైరన్‌ 


కుమా రె ర! 


కీడ్తు 
* అప్పుచేసి చేయు _ఎథవము, ముసలి భ రకు వయసు భార్య, 
మూర్జుడు చేయు తపస్సు, తప్పు అద యని రాజుయొక్క పాలన, 
కీత్తు “తెచ్చి పెడుతాయి, = సుమకీశతకము 
అ అజ్ఞానం కన్న నిర్లక్ష్యం ఎక్కువ కీడు చేస్తుంది. న 


== బెంజమన్‌ (ఫాం క్ర కిన్‌ 

క్తి 

* మనిషికి కీరి రావడమైతే [క్రమక్రమంగా వస్తుంది గాని అపకీర్తి 
మాతం ఉప్పెనలా వచ్చి పడుతుంది. 

మధురాంతకం రాజారాఠి 

*  వీరకార్యములయొక్క- పరిమళమే కీర్తి. సోక్రటీస్‌ 

కుమారుడు 

* కుమారుని ఐదేళ్ళ |పాయము వరకు (పేమతో పెంచవలెను. 

హీను సంవత్సరముల వరకు కొట్టియైనను శిక్షణలో 


ఉంచవలెను. పదహారేళ్ల వచ్చాక స్నేహితునివలె హితవు 
చెప్పుచుండవలెను. — చాణక్యుడు 


కుమా ర్తె 


ణి కుమా_౩ జీవితాంతం కుమా రెయే. కుమారుడు ఆతని భార్య 
వచ్చేవర కీ కుమారుడు." నూకి 


జావ 


A daughter is a daughter all her life 
A son is a son till he gets his wife, 


క్ర2 కులము 


కులము 


ప కులవ్యవస్థ సార్వజనీన భావనను, సార్యజనీన హితాని కై 
కృషిని చంపివేసింది. |వజాబిపాయాన్ని సంకుచిత పరచింది. 
వ్య క్రియొక్క విధేయతను కులానికి వరిమితం చేసింది. నీతి 
నియమాలకు మంచితనానికి కులమే గీటురాయి అయింది. వేళఠే 
కులంలోని వ్య కిలోని [ప్రతిభను కులం గుర్హించదు. 

--డా॥ వి.ఆర్‌. అంబేద్మర్‌ 


+ తెగువ జంపి, జాతితెలివి తేటలు చంపి, 
చెలిమి జంపి, [బతుకు విలువ చంప్వి 
నిలువున దిగ మింగు కులవిభేద పిశాచి 
—నార్డ వెంకటేశ్వరరావు 


* మన కాలం ౪లాంతటిది. అనుమానాలు మెండు. ఎవరూ ఎవశ్రీ 
నమ్మడు. కంట్లో చల్తుతాడస్‌ భయవడీ కొట్టువాడు యింకో 
కులానికి కారం అమ్మడు. --కుందుర్రి ఆంజనేయులు 


షః కసరి బుసకొటు నాతని గాలిసోక 


లు 


నాలు వశగల పాందవ నాగరాజు గు|రం జాషువా 


లా మంచి చెడ్డలు మనుజులతిదున 
యెంచి చూడగ రెండ కులములు 
మంచి యన్నది మాలయెతే 
మాలనే యగుదున్‌ =గురజాడ అప్పారావు 


శ బురదలో ఉధ్భవించిన కమలం సుందర పుష్పం గావించ బడి 
భగవంతుని సన్నిధిలో వుంచబడుట లేదా ? అటే (పతివానికీ 


కులము 63 


పుట్టుకతో నిమిత్తం తేకుండా ఉన్నత స్టితిని సాధించే హక్కు 


ఉన్నది. న సస! రాధాకృష్టన్‌ 


వ జాతినడుగరాడు సాటి మానవు చెప్పు 
గరిమ నరయు మతని జ్ఞాన మెరిగి 
యొరను గూర్చి మిగుల నరయ లాభం బేమి 
క త్తిగుణము దెలియ ఘనము కాదె క వీరు 


% గుణము బట్టి తప్ప కులగో|తముల బట్టి 
విలువ గట్టరోయి విబుధజనులు 
గాలి దేకులమ్ము గంగ దేగ్యోతమ్ము 


---బండ్ష మూడి సత్యనారాయణ 


* చక్కని కవితకు కులమే 
యెక్కువ తక్కువలు నిర్ణయించినచో, నిం 
కెక్కడి ధర్మము తలీ 
దిక్కు జర వేదికా (వతిష్టతగాతీ -గు[రం జాషృవా 
పాలకడలిలోన (పభవించు మాతాన 
హాలహలము మదుర మగుట కలడె 
కులము ననుసరించి గుణములు రావురా కరుణ క్రీ 
అ ముసలివా డెన [బహ్మకు. బుట్టనారు 
నలువురు కుమారులనుట విన్నాముగాని 
పసరముకన్న వానుండభాగ్యు డెన 


యైదప కులస్టు( ఉవరమ్మా సవితి! గు[రం జాషువా 


84 కూడదు 


(1 
జి 
బాహ్మణుడగును. క్రీ యుధిష్షరా 1 మంచి నడవడిగల 


* కులముచేతను పుట్టుక చేతను గాడు, కార్యముల చేతనే 


వాడు చండాలు డెను వాడే [(బాహ్మణుడు. 


“భారతం అరణ్యపర్వంలో వెశంపాయనుడు 


కూడదు 

స కుటవాళ్ళకు కుడి చేతికింద, ఏడ్చెవాళ్ళకు ఎడం చేతికింద 
కూచోకూడదు, _సామెత 

కొబ్బరిచెట్టు 


శ కొబ్బరి చెట్టు గుణ మెంత 
గొప్ప? చెప్ప నలవికాదు 
ఉప్పునీరు అల్లన చప్పరించి 
యిచ్చు మనకు తీయని జలంబు 
--యార్తగడ్డ రంగనాయశకులుచౌద శకి 


జ 


పము 


4p 


కోపమునకు ఘనత కొంచెమెపోవును. = వేమన 


*  |కోధము తమోగుణ లక్షణము. క్రోధపరవశుడగువాడు వివే 
అ కోల్చోవును. హనుమంతుడు లంకకు నిప్పంటించెనే 
గాని సితయున్న అశోక వనమునుగూడ ఆది తగుల బెట్టు 
నేమోయని యూహించునంతటి ఏవేక మతనికి లేక పోయెను, 

వష రామకృష్ణ పరమహంస 


కోరికలు " 65 


అ. ఆ్మగహం వివేక శూన్యతతో [పారంభ మె పశ్చాత్తాపంతో అంత 


మవుతుంది. --పైతాగరస్‌ 
కోరికలు 
శ. ఎల్పలుండ వు కోరికల వెల్లువలకు ఆదిభట్ల నారాయణదాసు 


శ కోర్కెలను మనం తినుటలేదు ; కోర్కెలు మనలను తిని 
వేస్తున్నాయి. భ్‌ ర్భృహరి 
న్‌ కోరికె తప్ప నీకు. బగవా6 డెవడు 
సీ రూపు కోరిక, నీకు నీ వెదిరి 
అద్దము(గను పిచ్చుకటు తమకమున 
సీ విడ తోడనే సీవె పోతెదవ; - ఆదిభట్ల నారాయణదాసు 


ల్‌ కోరిక లెవ్వారి కెన గురమ్ముల వంటి వెపుడు 
క ళ్ళిమ్మును పట్టి లాగగల మొనగా ళింత మంది? 
డర వసాదరాయకులవతి 
%* జగమునకు మేలు సలిపెడు కోర్కె 
చెలగుట తగు మానసికి మడియాద.... 
కోరిక చేతనే కోరికన్‌ గొట్టు 
వెరనున విసముచే విసమాడ్చవలయు. 


ఆదిభట్ల నారాయణదాను 


శ డబ్బుదాహమూ. కామేచ్చా, మనిషివాపీ, సరెన తరుణంలో 
తీరకపోతే దయ్యాలల్లే పట్టుకు పీడిస్తాయి. 
— కొడవటిగంటి కుటుంబరావు 
M—9] 


66 గర్వము 


న మనస్సులో పెద్ద పెద్ద కోర్కెలు ఉదయిసే చిన్నచిన్న కోర్కెలు 
మొదట ఉపేషించబడి తరువాత అణగిపోతవి, ఆదికార 
వ్యామోహం [ప్రబలంగా వుంట కామవాంఛలు అణగిపోతవి, 
అటే అధ్యాత్మిక జిజాన [ప్రబలంగా ఉంటే అధికార వ్యామో 

౧ ఇ 
హాన్ని గూడ త్యజిస్తాడు. ఉదాత్తమైన లక్ష్యాన్ని జీవితానికి 
ఏర్పాటు చేసుకోవడ మే ఆఅల్బమెైన కోరికలను స్మిగహించడానికి 
రాజమార్గం. --స్యామి చిన్మయానంద 


* మానవ (వవర్రనను విగేషించి చూస్తే నాలుగు [పధానమైన 
కోరికలు మనుష్యునిలో అంతర్బూతంగా వుంటాయని చెప్ప 
వచ్చు. అవి ; 1. [కొత్త పరిస్థితులను ఆనుభవించాలని 2, ఇత 
రులచే గురింపు పొందాలని. 3. భదత కలిగి యుండాలని, 
4. తన ఎడల ఇతరుల (పత్మికియ ఏమిటో తెలునుకోవాలని. 

డబ్బు. ఐ. థామస్‌ 


గర్వము 
* మనిషిని (గుడ్డివానిని చేసేది, తప్పుదారి పట్టించేది గర్వం, 
పోప్‌ 
శ  కన్నులందు మదము గప్పి కానరుగాని 
నిరుడు ముందటేడు నిన్న మొన్న 
దగ్గులెనవారు తమకంటె తక్కువా ? — వేమన 
* బొటన (వెలికి సున్నమైతే బోర్లపడతాడు. —సామెత 


> ఎనుబోతును పొగిడితే కామధేనువు ననుకొని గంగడోలు 
వూగించి గర్వపడుతుంది. జనో మత 


గాంధీమహాత్ముడు 67 


సొంగినదెల్ల పౌయ్యి పాలు _ సామెత 


*  ప్రమీలేని విసరి ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్న విస్తరి 
అణిగి వుంటుంది, == సా మెత్త 


గాంధీమహాత్ముడు 


ఖు గొరమబుదుని జునంతరం భారత దేశంలో ఇంతటి మపి వ్యకి 
జన్మించ లేదు. జీసస్‌ క్రీస్తు అనంతరం (పపంచ మింతటి 

మహనీయుని చూడలేదు. 
జరీన్‌ దెంగ్‌ డాక్షగ్‌ జ-హెచ్‌. హోము 


* ఈ భూమి మిద అట్టి మహనీయు లొకరు ర క్రమాంసాలు 
కలిగిన శరీరంచో మనుగడ సాగించారం పే ముందుతరాలవారు 
బహుశా నమ్మను గూడ నమ్మ కపోవచ్చును. 

--అల్బర్హు ఐన్‌ పైన్‌ 


* పొగడ్తలకు పొంగడు, |వలోభాలకు లొంగడు. శారీగకభోగాలు 
అక్కర లేడు. నుఖాలంపే లెక్క బేదు. మంచిదనుకొంటే చాలు 
ఏవని చేయడాని కెనా జంకడు. ఎప్పుడు కావాలనుకుం టే 
అవ్పుడు అతడి జీవంలేని క చిను పాదా|క్రాంతం చేసుకోగల 
మేమోగాని అతడి అత్మీమ్మాతం మన వళంకాదు. అందుకే 
అతడు 'వమారరరమెన శత్రువు. అందుకే అలాంటివాళ్ళతో 
జ్మాగత్రగా మెలగాలి సునూ 

ాగాంధీగిగూడ్చి ఆక్స్‌ఫర్స్‌ యూనివర్సిటీ (పౌ సెన్‌ 
గిల్ఫర్డ్‌ మరే చేసిన వ్యాఖ్య 


68 


గుంప్ప 
గుంపు 
గుంపుకు అనేక శిరస్సులుంటాయి, మెదళ్ళుండవు. 
=-అంగ్లసామెత 
గుంపు శ క్రివంతుల్ని | పేమిస్తుంది 
గుంపు స్రీ లాంటిది." జ బచెసటో ముస్సోలినీ 
' గురువృ 


తల్లియే మొదటి గురువు; గృహమే మొదటి పాఠశాల 
== విశ యోగి విశ్వంజీ 
గుణములు 
[పేమచే [కోధమును, వవితతచే మోహమును, దాతృత్వముచే 
సేరాసను, వినయముచే గర్వమును, ఆత్య్మార్పణచే అహం 
కారమును జయించుము. ఆస్వామి శీవానంగ 
గొప్పతనము సుందదివల ఆకర్షించును 
మంచితనము మాతవల పోషించును. 
ఎక్కిరాల కృష్ణమాచార్య 
గుణంలేని గుండె వెలుతు ర్రేని గుడిసె ఒకటి. 
= గుంటూరు శిషెం దశర్మ 
ఆవు నలు పెతే పాలు నలపా ? కన్నడ సామెశ 
గణం కన్న గుణం [(పధానం 


రాశి కన్న రమ్యత (ళీష్టం. సి, నారాయణ రెడి 


గ 





The mob loves strong men 
The mob is like a woman = Mussolini 


గుణములు 69 


ఖ్‌ 


తన కోపమె తన శత్రువు 
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ 
తన సంతోషమె స్వర్గము 
తన దుఃఖమె నరకమం డు తధ్యము సుమతీ, 
_- సుమతీ శతకము 


(పియవచనముల తోడి దానము, గర్వసహితము గాని జానము, 
క్షమాసహిత మైన శౌర్యము, త్యాగయుకమైన వితము అనెడి 
నాలుగును లోకమందు దుర్లభములు. _-నీతిచం్యదిక 


కుటకున్న వృశ్చికము, గుమ్మరి ప్పుర్వని యందురేగదా | 
సామెత 


తమయే కవచము; [కోధ మే శ్మతువు; జాతియ అగ్ని; మ్మితుడు 
తగిన బాషధముః: దుర్దనులు దారుణమైన సర్పములు; మంచి 
విద్యయే ధనము ; తగుమాతమగు లజ్ఞయే అలంకారము ; 
ఉత్రమ కవిత్వమె రాజ్యము. ఈ తమాది గుణములున్నచో 
కవచాదు లనవనరము. . భరృహరి 


చెరకు వంక రెతే తీపిపోతుందా ? కన్నడ సామెత 


ఆవనింద, సత్కీర్తి అనేవి రెండూ వసేపోవు, ఎవ్వుడూ 
వస్తూపోతూ వుండేవి కలిమిలేములు. ఒక మారు నరుని వదిలి 
పెట్టి పోతే తిరిగి రానివి [పాణము, మానము అనే రెండూ. 


రఘురామ శతకము 


70 


గుణములు 


"క 


టుకతో పుట్టిన బుద్ధి పుడకలతోగాని పోదు. సామెత 


“ద” “ది” “ద” అని మూడుసార్లు ఈశ్వర వాణి మేఘములో 
నుండి పలికినది. అనగా “త్యాగముచేయుడు, ఇం[దియ నిగ 
హము కలిగియుండుడు, దయకలిగియుండుడు”అని, కనుక (వతి 
వారును దానము అనగా త్యాగము, దమము అనగా ఇ౦[దియ 
న్మిగహము, దయ అనగా [మమ ఆను మూడు సద్గుణ ములను 
అభ్యసింపవవ అను. _-బృహదారణ్యకోవనిషత్తు 


సజనులూ దుర్దనులూ భూమిమీద కలిసే జన్మిసారు. కాని తామర 
పువ్వుకూ జలగకీ ఉన్నట్లు గుణాలు మాతం వేరుగాఉంటాయి,ః 


తులసీదాసు 
చెప్పుతినెడి కుక్క. చెజకు తీ పెరుగునా ? -— వేమన 


కోధమే యమధర్మరాజు; ఆశయే _వెతరణినది, విద్యయె కామ 
దేనువు; సంతోషమే నందనవనము, కనుక కోధము పాణ 
మును హరించును ఆశ దాటరానిది. విద్య కోరికలనొసంగును. 
సంతోషము నుఖము కలిగించును. క సంస్కృత కవి 


దుష్టుడు విద్య చేత వితండవాదము చేయును; కనముచేత పొగరు 
బోతు అగును; బలముచేత ఇతరులను పీడించును. ఈగుణములే 
సజ్జనునికి కలిగినచో అతడు విద్యచేత జ్ఞానమును పొందును ; 
ధనముతో దానముచేయును; బలమును ఇశరులను రక్షించుటకె 


నినియోగించును, --సంస్కృృత సూ కి 


= 


[గ్రంధాలయాలు 11 


నే 


గుణంకం బె మించిన బలంలేదు. _సత్యసాయిబాబా 


గృహము 
ఏడంస్థుల రత్నసౌధమైనను బిడ్డలు తిరుగనిది గృహమని 
చెప్పుకోతగదు. _ చాణక్యుడు 


నీగ్భహం _పేమకు స్థానం కావాలి, కాని (పేమను బంధించే 
సరిహద్దు ఆవరణం కాకూడదు. 


---స్వామిరామతీర్ల 
ఢి 
గొప్పతనం 
గొప్పవారు కావడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి అందరూ 


నేలమీద వుండగా తాను వెళ్ళి కొండశిఖరం ఎక్కుడం. రెండు ; 
తాను నేలమీద నిలబడి మిగతావారిని గోతుల్లోకి తోయడం. 

జి, కె, రెడ్డి 

మన అద్భుతమైన ఘనత ఎన్నడూ పతనం కాకపోవడంలో 
లేదు - పతనమైన (ప్రతిసారీ మరల పైకి లేవడంలో వున్నది. 

— ఆలివర్‌ గోల్న్‌స్మిల్‌ 


(గంధౌలయాలు 
శరీరంలో ర కపసరణానికి నరాలు ఎలా తోడ్పడతాయో, 
దేశంలో భావ్యవసరణకోసం [గంధాలయాలు ఆలా కృషి 


=వ్ర ' 
ఎస్తుంటాయి. --ఇదివంటి కృషమూ డ్రి 
ణా వా 


72 (గామము 
(గామము 


జ పెద్ద సలంలో కొద్దిమంది మా।తమే కలసి పల్పపల్చగా ఉండే 
లాగున నివాసం par దాన్ని (గ్రామం అనీ, కొద్ది 
స్థలంలో చాలమంది కలిసి ఒ తిడిగా నివసిస్తే దాన్ని బ స్త 


అనిన్నీ అంటారు. భమిడిపాటి కా మేశ్వరరావు 
(గుడ్డితనం 
x (గుడివాడవడం ఏమిరకరంకాదుః (గుడ్డితనాన్ని భరించే శక్తి 
లేకపోవడం విషాదకఠ౦. _జాన్‌ మిల్టన్‌ 
చదువు 


* చదువు రావటానికి అభ్యాసంతో పాటు సహజమైన తెలివితేట 
లుండాలి. చదివిందిగాని, చెప్పిందిగాని వెంటనే అర్ధం చేసుకొని 
అర్ధం చేసుకున్న విషయాన్ని తిరిగి తనమాటల్లో “చెవ్పగలిగే 
నేర్చుండాలి.. ంచదువుక౦ం టె సంస్కారం క 


నవీన్‌ 

చదువుట 
శ చదవడమంటే, తనబ్యురతో ఆలోచించే బదులు మరొకరి 
బుర్రతో ఆలోచించడ మన్నమాట. _స్కౌ- సెన్‌ హీర్‌ 


శ ప్పస్తకాలు చదవకపోతే పుడమి పురుగు అవుతారు. చదవడమే 
పఠమావదీగా పెట్టుకుంటే పు సకాల పురుగు అవుతారు. 
గొ రెపాటి వెంకటసుబ్బయ్య 


వర్మీ లై 

శ (పజలు చదవడం మానేస్తే క్రమంగా వకమా రానపడి పెరగడం 
మాని వేస్తారు. --జవహర్షాల్‌ నెహూ 

* _ సమన్వయశ క్రి ఉన్నవారికే (గంధావలోకనం ఉపయోగిస్తుంది. 
అది లేనివారిని సందేహాలలో ముంచి నిరర్ధకులను చేస్తుంది. 


న్‌ు అనుభవానందస్వామి 
/ 


చర్చ 
x గొప్పవారు అశయాలను గురించి చర్చిస్తారు ; 

సగటు మనుషులు సంఘటనల గురించి చర్చిస్తారు ; 

అధములు వ్యక్తుల గురించిచర్చిస్తారు.ే _ఆం[డ మారోయిస్‌ 


చరిత్ర 

* గతం నా _సికాదు నేనం 

అది అనుభవాల ఆ సి 

గతాన్ని స్వగతం చేసుక 

భి+*వికి స్వాగతం పలకాలి, న. నరసింహారెడ్డి 
*  ఆత్మవిశ్వాసపూరితులగు కొందరు వ్యక్తుల చర్మితయే |పవంచ 

చరిత. -స్వామి వివేకానంద 
*  గడచిపోయిన రాజకీయములే చరిత ; వర్తమాన చరితయే 

రాజకీయాలు. -- సీలీ 


న. 





కానాల వలనా ఇ ర. ుణాఖలదాలాలం) వదలక. గారా కలనా. చాకలి దానాల! నయ యా. 


1 Great men discuss ideals ; average men discuss 
events ; and less thau average men discuss 


personalities. —Andre Maurios 
M10] 


చరిత్ర 
చరి|తకు అంతరాత్మ సత్యము, 


= నండూరి రామకృషమాచార్య 


చార్లెస్‌ బియర్డ్‌ అను చరిితకారుడు చర్మిత యొక్క మౌలిక మైన 
గుణపాఠాలను ఇలా పేర్కొన్నాడు వ 


1. దేవతలు ఎవరి నెతే నాశనం చేయదలచారో అతనిలో 
మొదట అధికార పిచ్చ ఎక్కిస్తారు. 


టం 


. దేవునియొక్క యం్మతాలు అతినిదానంగాను, చాల కొద్దికొద్ది 
గాను శిలలను పొడిచేస్తుంటాయి. 


2. తేనెటీగ పుష్పంనుండి మధువును దొంగలిస్తుంది. కాని ఆ 
పువ్వును ఫలవంతం చేస్తుంది. 


4. బాగా చీకటి అలముకొన్న తర్వాతనే ఆకాశంల్కోనక్షతాలు 
కనిపిస్తాయి, ఆర్గనైజర్‌ “నుంచి 


ఏజాతి చరిత చూచినా ఏమున్నది గర్వకారణం 
నరజాతి చరిత్ర సమ_సం పరబడకన పరాయణత్వం 
శ్రీరంగం శ్రీనివానరావు 


చరితను అభ్యసిసె అది మనుష్యులను వి వేకవంతులుగనొనర్చ 
గలదు. _- బేకన్‌ 


మనిషికి మనిషి చేసే అన్యాయమే మానవ చర్విత - చెట్లుకారు, 
గ్రా 
మృగాలు కాదు, మనిషే ! గుంటూరు శషేందశర్మ 


చెడు 





79 


కాలరాతసి విందులు కుడిచిన చిహ్నాలను 
భ|దంగా దాచిఉంచే చోటు చరిత 
==ఉమావతి పద్మనాభశర్మ 


చరిత బభోలకము వంటిది. అది ఒక చివరనుండి మరొక 


చివరకు కదులుతూ వుంటుంది. _ విల్‌ డ్యూ రెంట్‌ 
గతముమీద మసకుగల ఆసక్తి ఎ ఏమంటే, అది భవిష్యత్తునకు 
మారదర్శిగా ఉంటుంది." ఎడ్వర్డ్‌ హెడ్‌ 
చిత్రము 

ఒక్క చిత్రము వెయ్యి మాటలతో సమానము. 
-— చెనా సామెత 
చెడు 


సీతాదేవిని రానణుడు సాధువేషముతో అవహరించడానికి 
వచ్చాడు చెడు నిన్ను గెలవవలేనపుడు మంచివేషము తనుకొని 
వస్తుంది. జ్మాగత్త! చెడు కామరూప శకి కలది. దానినుండీ 
తప్పించుకోడానికి గాఢ వివెకల ఉండాలి, 


_స్వామి 'కేళవలీర్థ 
చెడుకాలం 
అధిక విద్యా వంతు ల పయోజకు లెరి 
పూర్ణ స ట్ర సభా పూజ్యు లెరి 
సత్యవంతుని మాట జనవిరోధంబాయె 
వదరు బోతుల కూట వక _-నారసింహశత కం 














స (ఆం. చల జనకా ననాాానయి మట న 6 ౬ MT mw wr కవాలా re జనానాం 


2 Our chief interest in the past is as a guide to the 


future -Bdward Hyde 


716 


జనన మరణములు 


జనన మరణములు 


న్‌ 


మ 


పుట్టుకకు కారణము కామము. చావుకు కారణము కాలుడు. 


కామ కారణంగా కలిన వస్తువు కాల గస్తమై నశించుచున్నది, 

కామ వీక్షణలతో మోడుకూడా చిగిరిస్తున్నది. కాలదర్శనంతో 

కృష్కి౦చి ఎండిపోయి జీరిసున్నది. “రంలో జగద్భక్షకః”, 
ర 

కాలము వచ్చినదం టే నూర్యచందాదులున్నూ నశిస్తున్నారు, 

కామము లేకపోతే ఉత్పాదన లేదు. కాలము లేకపోతే వినా 

శనము లేదు. కంచికామకోటి స్వామివారు 


జాతి ఎన్నడూ పతన మవదు 
ఆత్మహత్య ద్యారా తప్ప. -ఎనుర్సన్‌ 


ఏ కాలంలోనైనా అ జాతీ కెనా దానిభవిష్యత్తు ఇరువది ఆయి దేండ్ల 
లోపు [పాొయముగల యువకుల 'భావాలమీద ఆధారపడి 
ఉంటుంది. --కార్తయిల్‌ 


ఒక జాతియొక్క బలం ఆఖరుకు తనశ క్రితో తాను ఏమిచేయ 
గలదో దానిలో కానవస్తుందేగాని, పరులనుండి దేన్ని ఆరువు 
తీసుకుంట.౦దో దానిని బతి వుండదు. ఇందిరాగాంధి 


న. 





A nation never falls but by suicide. —Emerson 


A nations strength ultimately consists in what it 
can do on its own and not in what it can borrow 
from others, ~ Indira Gandhi 


జ్రానము 7 





1 


వ్యక్తి ఎంత గొప్పవా_7 డెనా 
జాతికందె గొప్పవాడు కాడు. _.భండారు సదాశివరావు 


ఒక జాతి యొక్క- విజయము ఎవ యితర నుగుణము కంటె 
మిన్నగా సాహసము మీదనే ఆధారవడి వుంటుంది. చర్యాన్ని 
అలవరచుకోకుండా ఏ జాలి ఉన్నత స్థానాన్ని అక కమి 
జాలదు. కనీనం తన' స్వతంతము ననా నిలబెట్టుకో ne 
సాహనం లేకుండా ఏ జీవన రంగములో గూడ ముందుకు 
సహోజాలదు. పిరికితనం గల జాతులు పతసంగాక తనదు, 
-డ.జింఇ. హాల్‌ 


జానము 
క్‌ 


నిజాయితీతో వనిచేసే ఆరుగురు సలహాదారుల్ని పెటుకున్నూను. 
జీ (టు సో 
నాకు తెలిసింది యావతూ వారే నాకు బోధంచారు. వారెవ 


రంటీ: ఏమిటి, ఎందుకు, ఎపుడు, మరియు ఎట్టు, ఎచట; 
ఎవరు _రుడీయర్‌ కిపింగ్‌ 
(0 (౧ 


జ్ఞానం [వధానమే గాని కర్ముహీన మై సేన జానం న్‌. ుతయోాగము 
కర్మ (పథాన మెగాని జ్ఞానంలేని కర్మగూడ నప య జన మే, 


జాన కర్మలు రెండూ అవసర మే, బాగం కర్చు నిముంచ్ప్చాయము 





nmr srr P TT TIT ఏ mmr ge కో గాకా © శ has hs 





I keop six honest en men 
They taught me all I knew 
Their names are What, and Why and When, 
and How and Where and Who. 
~— Rudyard Kipling 


718 


జానము 


వలననే మానవుడు తరించుచున్నాడు. ఒక్క రెక్కతోనే పక్షి 
ఎగురజాలదు గదా ! -పుల స్య స్మృతి 


జడ|పాయంగొ ఉన్న 
ఆమిత జ్ఞానం కన్న 
_చెతన్య రూపంలో ఉన్న 
పరిమిత జానం మిన్న 
ఖలీల్‌ జిబాన్‌ (అనువాదం | రె.) 


ఈ జీవితంలో నిజంగా నేర్చుకోతగిం దేది పాఠం చెపీతే 
అలవడదు. _ఆస్త్మార్‌ వె వెల్‌ 


భౌతికజ్జాన మేమిటో తెలియనివారు ఆధ్యాత్మిక జ్ఞ జూనం సంపా 
దించ లేడు. బంకించంద్ర చటర్జీ 


ఒకటి తెలుసుకొంటివా నీ కన్నియును తెలియును. ఒకటి యను 
అంకె తరువాత సున్నలను చేర్చినపుడు వానికి పదులువందబు 
వేలు మొదలగు విలుప యేర్చడుచున్నది ఆ ఒకటి యను 
సంఖ్య చెరిపివేసినచో సున్నలకు విలుప సున్నయే. 

-శ్రీ రామకృష్ట పరమహంస 
నీతితో శలరము శుభ పడుతుంది. సత్యముతో మనస్సు [పకా 
శిస్తుంది. జీవుడు త వస్సుతో తరిస్తాడు. జానంతో బుద్ధి. విక 


నిస్తుంది. స్వామి సుందర చైతన్యానంద 


నాయువువ లెను, నీటీవలెను, [పకాశమువలెను జానము గూడ్‌ 


పతివారెకి స్వాధీన సము కావలెను, 
-చిలకమ ర్తి లత్ష్మీనార సింహం 


ఖ్భొ 


3% 


79 


జీవితంలో (పతి క్షణమూ ఏకత్వాన్ని దర్శించడ మె జ్ఞానము. 
జ్ఞానం ఒక రివల్ల నేర్చుకొ నేదికాదు. ఎవడికి వాడు అనుభవ 
పూర్వకంగా [గహించాలి. _ హార్‌ మన్‌ హెస్‌ 


'నేను'ఎక్క.డపుడుతుండో చూడు. మనస్సు అక్కడే లయిస్తుంది. 
ఇదే జానం. _రమణ మహరి 
ఖా య 


“శద్దావాన్‌ లభతే జ్ఞానం" 
(శద్దగలవాడే జానమును పొందును.) _భగవదీత (4-19) 
(a) | గా a 


శ మరూవము దాల్చనట్లి 


జ్ఞానం బంతయు మిధ్య కాళోజీ నారాయణరావు 


గాస్త్రములా అనంతాలు. తెలియదగిందా ఎంతోవుంది కాలం 
బహువరిమితం. విఘ్నములా అనేకం. కావున మానవుడు సార 
మెనవాటినే తెలుసుకో [ప్రయత్నించాలి గాని అపార మైన వాటి 
మీదికి మనస్సు పోనీయరాదు, హంనలు పాలనే [గహంచి వీటని 
వదలునట్లుగా (పొజ్జుడు వ రించాలి. -ఉపసిషద్వాక్యం 


కటికంట వెలుగు ఎంత [ప్రయోజనకర మో బుద్ధిహినత కంటె 
జ్ఞానం ఆంత (ప్రయోజనకరం. - బైవిలు 
(చూడుడు ? విద్య) 
జూని 
గర్తు 


గింజపట్టినకంకి వంగునట్టు జానము కలిగిన వ్య డ్డి నమత 
హా వు జ 
కలిగి వుంటాడు) స్వామి సుందర శ్రెతశ్య 


క్ర( జీవన సూత్రములు 
జీవన సూ తములు 
క్‌ 'దేవుండన మాతృదేశము, 
దేవతలన( [బజల, యజ్ఞ దీక్షయనంగా 
సేవా [వత నిష్టయ, యివి 
జీవన సూతములుగా( (బసిద్ధింగ నుమా. 
_తుమ్మల సీతారామమూ 6 
న్‌ దేవుడొక్కడే ఉన్నాడు ; అతడు సర్వ్మతా నిండియున్నాడ్తు, 
ఒకే కులమున్నది; అది మానవకులము. ఒకే చట్రమున్నది ; 
అది విధి నిర్వహణ. ఒకే భాష యున్నది ; అది హృదయం 
పలికే భాష. ఒకే మతమున్నది; అది _పేమ మతము, 
_సతక్ణసాయిబా బా 
ప సూడివో లె (బతుకరాదు, దారమునట్లు 
మనుట నేర్వ వలయు మానవుండు - 
సూదితూట్లు వేయుచుంబోవు, దార మా 
రం;ధములను గప్పి రాణ చెందు 
--తుమ్మల సీతారామమూ ర 
ఖః భుజించడం కోసం జీవించగూడదు ; 
జీవించడం కోసం భుజించాలి. సూ కి 
% ఒకేచోట కలకాలం నిలిచిపోకు; నిరంతరం గమనశీలివి కమ్ము. 


_రాహుల్‌ సాం “ఎత్యాయన్‌ 


జీవీతం $1 


* బదే నీ చివరి రోజనుకొని (పతిదినం జీవించు." 
' -ఆంగ్ర సూక్తి 
*  ఆశయాలకోనం జీవించు, ఆశలకోనం కాదు. 
— 8, సత్యసాయిబాబా 
జీవితం 
% బాల్యం బంగారం గని 
యావనం పొంగే యురి 
వార్ధక్యం ముసిరే ని 
కాక మరేమిటి జీవితం ? ఎపురాణపండ రంగనాద్‌ 
x చిక్కుపడిన దారపుండ జీవితమ్ము 
ఒకటి విడదీసిచూడ వేరొకటి వడును. _-ఆ|కేయ 


జః నేను నమ్ముతాను 
జీవితంలో కొన్ని విషయాలున్నాయని 
అవి జీవితం కంటి గొప్పవని." _ఎతీయాస్‌ లెబర్‌ మన్‌ 


% [బతుకు ఒక మొసళ్ళ మడుగులో ఈత ! వాటి నోటిలో పడ 
కుండా ఈదుకుంటూపోతూ దొరికిన కలువలు పోగుచేసుకోవడం 
ఒక్‌ పెద్ద కసరత్తు. -గుంటూరు శిషేందశర్మ 





జా తాాటాలుంాలా. 


1 Live every day as if thy last —Proverb 


2 IT believe 











That there are greater things in life 
Than life itself. -Elias Liberman 
M11—] 


80 


జీవీతం 


బు సూతంలోకీ జీవితం ఇమడదు. పెగా జీవితం అనుక్షణం 
మారేది. స్మూతం మారనిది. _న్నూతాలమీద ఆధారపడిన 
వ్యక్తి జీవితంలో వస్తున్న మార్పులను అజలోకి తీసుకోడు, 
గమనించనే గమనించడు. తన స్నూతంలో ఇమడని జీవిత 
శకలాన్ని ఏదోఒక నెపంతో దూరంగా నెట్టి వేస్తాడు. ఫానటిక్‌ గా 
శ యారయి నిరంతర సాధనవల్డ విరోధి వర్గాన్ని వృద్ధి చేసు 
కురిటూ చివరకు తనకు తాను బసు. 


_తిపురనేని గోపీచంథ్‌ 


జీవితం క్షజికమని బాధపడుతున్నాము 
కాని జీవితంలో ఎన్ని శ్షణాలు వ్యర్థం చేస్తున్నాము 2 


.—-సెనేకా 
జీవితం ఉల్లిపాయ 
పొర పెని పొర వొలిచేస్తూపోతే 
సీకుగా, చివరకు మిగిలేది ఏమీ వుండదు 
చీకటి వెలుగుల రంగే 
జీవితమే ఒక డీపావశి సి, నారాయణ లెగీ 


శి శవం కమ్మని కల 

యవ్వనం అందమైన వల 

(పౌఢత్వం బాధ్యతల గోల 

వృద్దాప్యం మృత్యుభీతి హేల _భూన అప్పల రెడ్డి 


జీవితం క్ట 


*  రీపికొంత, కొంత తి క్రము, పులుపింత 
కొంత యుప్పు, గార్క మింత వగరు; 
[బతుకు వేపపువ్వు పచ్చడి యగునోయి. 
బండ్లమూడి సత్యనారాయణ 


x బీవితం అశాశ్వత మెనది. అందుచేత పళ్ళాతావ మవనరం 
లేకుండా పనులు పూ ర్రిచేసుకోవాలి. భారతంలో విదురనీతి 


* జీవితం కరిగిపోయే మంచు 
ఉన్న దాంట్లోనే నలుగురికి వంచు. _గోపాలచ।|కవ రి 


* నీ దెనందిన జీవితంలో వగలు రాతి రెండూ ఉన్నవి. దుఃఖం 
అనే (పతి వగటిని నుఖం అనే ఒక రాతి అనుసరిస్తూ 
వుంటుంది. సుఖం అనే ఒకరా|రతిని దుఃఖమనే ఒక వగలు 


అనుసరిస్తూనే వుంటుంది. సామి రామతీర్థ 
* ఆశ చావనీదు, భయం బతకనీదు. --ఆదివిష్ణు 


> వ్యష్టిలో నుండి సమష్టిలో నికి 
“స్వం” లోనుండి *సోహం'లోనికి 
పరిణమించడం జీవితం 
కాక మరేమిటి దీనికర్ణం ఇ పురాణపండ రంగనాథ్‌ 


* జీవితపు దారులు చిక్కువడిన దారాలు. నీవా ళ్మివరు కారో నీకు 
తెలియసీయరు. నీవు నిలబడ్డ భూమికూడా రేపు నీ కాళ్ళను 
వంచించదని చెప్పలేవు, =గంటూరు $ే'షేం[దశర్మ 


ర్ర్‌డ్షీ జీవీతం 


* జీవితం కప్పులో నీళ్ళలాంటిది. ఏ అనుభవంలో పోసే అషేష 
వస్తుంది, ఎ రం శెట్టి క 


ఈ మానవుని మనుగడ 
కడలిపె తేలియాడే నురగ 
గాలివ సే అది గల్లంతే 
మృత్యువువసే అందరూ అంతే 
ఖలీల్‌ జి బాన్‌ (అనువాదం : సి.నా.రె 


స్‌ జీవిత పవాహం |పచండ వేగంతో వెళ్ళిపోతూ వుంటుంది, 
ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోటీ 
పడుతుంటారు. ఇదొక మహాసంగామం. ఇందులో పికికి 
వాళ్ళకు అసమర్థులకు చోటులేదు. అంతేకాదు, జానమును సంఘ 
జీవితానికి ఉపయోగ పరచే మన స్రత్వం కావాలి. అది లేకుంటే 
సంఘర్షణ, వతనం తప్పదు. -(తిపురనేని గోపీచంక్‌ 
* ఈ జీవితంలో ఎంత అనుభవముండీ చాలదు. (పతి పొరహౌటూ, 
జీవితంలో ఒక్కసారి మాతమే చేసే అవకాశం వస్తుంది. ఆ 
అనుభవం జీవితంలో మరెన్నటికీ అక్కరకురాదు. 
-కొడవటిగంటి కుటుంబతావ్వ 
*  యావనం తప్పుల తడక, 
మధ్య వయస్సు పోరాట కాలం, 
వృద్ధావ్యం విచారనమయం." (డిజ్‌ రెలీ 





కాగా జామా అ 


* Youth is a blunder, manhood is a struggle, old 
age a regret. — Disraeli 





జీవితం § 


<n 


*  (పేరణ లేకుంటే మనిషికి 
జీవిత మంతయు చీకటి కాళోజీ నారాయణరావు 


* జీవితం సబ్బునీళ్ళ లాంటిది. అట్టడుగున మురికి, దాని ఎగువగా 
సీరు, ఇంకా ఎగువ బుడగలు. 


_కొడవటిగంటి కుటుంబరావు 


* జీవితంలో వతి నిముషం భగవర్దత్తం ; మానవసేవ కొరకది 
యివ్యబడింది.* గాందీ 


% జీవితం ఆంకే ఏమిటో ఇలునుకొనే సరికి సగం ఆయిపోతుండి. 
-- ఆంగ్లసామెత 


* మార్పు తఫకి గొప్ప (తిల్‌ నిస్తుంది. 
--వాసరి రూస్సీరాణి 
జీవితంలో దెబ్బలు తిన్న కొద్దీ నిశలత పెరుగుతుండి. శిల్పా 
నికి ఖందం రావాలంటే ఉలిదెబ్బ అవసరం. 
--- మాతృశ్రీ అనసూయాదేవి 


ష్‌ జీవితం మీద , పేమకంటె | పేమమయ జీవితం మంచిది. 
L మ 
--ఆంగ్లసామెత 


——— 





లాలా రానా, 





'వాణావాకాాజంతోు అయా టయ చాల. చతయుతా) అకాటములవనాన గాలా 


* Every minute was a gift of god to be used in 
the service of man. — Gandhi 

2 The life of love is better than the love of life. 
జూ Proverb 


శ్రేశ్ర 


జీవీతం 


జీవితాన్ని జీవించడమే [ప్రధానమైన విలువ. అందుకు ఆనుఐంథ 
మెన విలువలు : మారటం, ముందుకు పోవటం, రిస్క్‌ (risk) 
తీసుకోవడం. —|తిపుర నేని గోపీచంద్‌ 


ము_తేభాలూ శారూలాలూ 
ఆటవికంగా ఆడుకొనే 
జనారణ్య సమాజంలో 
అర్ధనగ్న నృత్యం చేసే 
ఆటవెలది జీవితం ! ముదిగొండ ఈశ్వరచరణ్‌ 
ఆశా అనంతృప్తుల కలయికే జీవితం. 
_-- మాతృశ్రీ అననూయా దేవి 


ఇజంలో ఇం|పిజన్‌ అయితే యింగితజ్ఞానం నశిస్తుంది. (పీజళి 
అాంటిది జీవితం, వేర్వేరు కోణాలు [వదర్శిస్తుంది,. 
దేవరకొండ బాలగంగాధరతిలక్‌ 


ఎక్కడ్నుంచో వచ్చిన అమ్మాయి, ఎవరో అబ్బాయితో తనువు 
గడుపుకోవడమంటే మాటలా ? జీవితం సర్కసులో కాలు 
జారితే లేవటం కష్టం... డబ్బు ఎవరుతెస్తారో వారిదే గౌరవం, 
వారి శ్రే అధార్డీ, జిత్తులు తెలిసిన వారికే జీవితం వెన్నెల. తేలి 
యని వారికది చిట్టడవి. —పురాణం సీత 


సుఖాన్ని వ్యయంచేసి కీర్తి పొందవచ్చు 

ఆరోగ్యాన్ని కర్చు పెట్టి ఆనందం కొనవచ్చు 
స్వేచ్చను వదలుకొని [వయోజనం పొందవచ్చు. 3 
= పియరీ గాస్టక్‌ 


తవ్ఫలు 87 


శ 


సంత్భ ప్రిలేని జీవితానికి శాంతిలేదు ; అసంత్భ ప్రిలేని జీవితానికి 
వృద్దిలేదు. -ానార్హ వెంక టేశ్వరరావు 


మన జీవిత విలువను చేసిన పనులను బట్టి అంచెనా వేసారు. 
జీవించిన కాలాన్ని బట్టి కాదు. ఎఎ పెరిటన్‌ 


ఆతది లేకుంటే అడవి, మగవాడు లేకుంటే మఠం. 
-సామెత్ర 


వరస్పర సంబంధాల కొరకు ఉద్యుమించడ మే జీవితం. 
జిడ్డు కృషమూ త్రి 


లారీ 


జూదం 


జూదం దురాశకు బిడలాంటిది ; అన్యాయానికి సోదరుడు 
లాంటిది ; అనర్ధానికి తల్లిలాంటిది. _జార్షి వాషింగ్‌ టన్‌ 


తప్పులు 
విజయం అసంఖ్యాక మైన తప్పులను దాచి వేస్తుంది." 


జారి బెర్నార్డ్‌ షా 


వెలుతురుకు నీడ ఎలాంటిదో, జీవితానికి తప్పులు అలాంటివి. 
_ఎన్నెస్ట్‌ జాన్‌ జర్‌ 





* Success covers multitude of blunders. 


— George Bernard Shaw 


తల్లీ 


య 
ఇతరుల దోషాలను చూసినట్లు తమ దోషాలను చూడగలినిశ్రే 
ఈ ప్రపంచంలో నుండి దుర్మార్గం తొలగిపోవడం తధ్యం, 
--తిరుక్కురల్‌ 


భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక పోయాడు. ఆందుకే తలు 
లను సృష్టించాడు. -మహాత్మాగాంగ్రీ 


అమ్మజఒడి ఒక బడీ, ఒక గుడి. ఓక తత్యవే త్ర 
తల్తిముఖం చూడని బిడ్డ, వానముఖం చూడని పెరు ఒకటే. 


తల్లి చసే నాలుక చచ్చినట్లు, తం డిచ సే కళ్ళు పోయినటు. 


తల్లిలేని పిల్లలు అల్లు లెని తీగలు. సామెతలు 
దేవుడికీ తల్లికీ ముఖ్యమైన భేదం - దేవుడు పాపిని క్షమించడు; 
తల్లి పాపినిగూడ తమిస్తుంది. ఉమాపతి పద్మ నాభశర్మ 
ఒక మంచి తత్రి వందమండి ఉపాధ్యాయుల పెట్టు. 
- ఆంగసామెత 

౧ 
తలిని నమ్మినవాడు, ధరణీని నమ్మినవాడు చెడడు, 

సామెత 
ఉత్రములెన తల్లుల నివ్వండి 
మీకు ఉ తమజాతి నిస్తాను. _ నెపోలియన్‌ 


దేవుణి |వత్యక్షంగా చూడదలచినవారు చూడవబఐసిన వ్యక్తి 
మాతృమూర్తి. _--ఉమాపతి పద్మనాభశర్మ 


తారతమ్యం §9 


% 


తల్లి మేలుకోరని చెడ్డ కుమారు డుండవచ్చును గాని కుమారుని 
మేలుకోరని చెడ్డ తల్లి యుండదు. 


శంకరాచార్య 
త్ర లిదం|డులు 

రగా 
తల్లి _దెవము, తండి దనము. - సామెత 
తప్పులు వెద కేవాడు తండి; ఒప్పులు వెద కేవాడు ఓర్వలేని 
వాడు. - సామెత 


తల్లి తనీపోతె తం|డ్రి పీనతం|డి వంటి (పేమకలవాడే యగును. 


సామెత 
అబ్బ లేని బిడ్డ 


మబ్బులేని యొండ = పెదదాలశిత 
౧ 


తన తండి నెనను తల్లినైనను దూషించువాని దీపము కారు 
చీకటిలో ఆరిపోవును. -,ఖెవిలు-సామెతలు, 70-20 


తం|డిగా కావడానికి పెద్ద తఆలివితట లవసరం లేదు గాని, 


తం(4ీగా వుండడానికి ఎంతో వివేకం కావాలి. చింగ్‌ చౌ 

ఊరంతా శాన్నకు లోకువ, 

నాన్న అమ్మకు లోకువ. _సామెత 
తారతమ్యం 


ఉప్పు కప్పుతంబు నొక్క_పోలిక నుండు 
చూడ చూడ రుచుల జాడ వేరు 


పురుషులందు పుణ్య పురుషులు వేరయా జువమన 


M-12] 


90 త్యాగము 


త్యాగము 
శ (బతికి నన్ని నాకళ్లు ఫలము లిచ్చు కెగాదు 
చచ్చిగూడ చీల్చి యిచ్చు తనువు 
త్యాగ. భావమునకు తరువులే గురువులు _కరుణ క్రీ 


* మహా వృక్షంగా మారటానికి వితనం మొదట భూమిలో తన 
శరీరాన్ని నశింప చేసుకొనడం లేదా ? అనే? స్వార్ధ పరిత్యాగం 
చేతనే మనకు కార్యవిజయం చేకూరుతుంది. 

-స్వామి రామతీర్థ 
స్వర్గ ద్వారాన్ని తెరిచే బంగారు తాళపుచెవి త్యాగం. 

_ఆంగ్లసామెత 

గొప్ప కార్యము లెప్పుడును గొప్ప త్యాగముల వలననే 
సాధించ బడుతాయి. స్వామి వి వేకానండ 
* ఖాశీఅయిపో, నేను నిన్ను భర్తీ చేస్తాను. 
(Empty thyself and 1 will fill thee.) - బెవిలు 
మీ హృదయాలను [ప్రపంచమంత ఏ సృృతం చేసుకోండి. 
అప్పడు మహాశక్తి మీ వెనుక వుంటుంది. ఇతరుల కోసం చేసే 
అతి స్వల్చకార్యం గూడా మీలోని శ క్రిని మెల్కొల్చుతుంది. 
ఇతరుల కోసం ఏ కొద్దిపాటి మంచిపని చేసినా మీలో సింహోని 
కున్నంత శక్తి - మీరు భరించలేనంత శర్తి _ ఉద్భవిస్తుంది. 
మీరు ఆశ్చర్యచకితులవుతారు. _స్వామి వివేకానంద 
ఎ దైనా పొందాలని వాంఛిసే అర్చించాలని నేర్చుకో, ఈ ననా 
తన ధర్మాన్ని జ ఫియందుంచుకో, సుభాస్‌ చం[దబోస్‌ 


లీండిపోతు 9} 


* “త్యాగాచ్చాని రవ సరమ్‌” 
(త్యాగము వలన శాంతి కలుగును.) 
—భగవదీత (12-14) 
శ్‌ “మమ ఇతి మృత్యుః” మమకారమే మృత్యువు. “న మమి 
మమతా రాహిత్య మే అమరత్యము. ఇది నాదికాదు ; అందరిదీ, 
కనుక జాతికి చెందినది. ఇట్టి భావనయే నిజమైన జాతీయ 
భావన. దీని నుండియే త్యాగ[వవృ త్రి జనిస్తుంది. =... 
దీన దయాళ్‌ ఉపాధ్యాయ 


తిండిపోతు 
%* పెక్కు. తిండిపోతు పెండ్లా మెరుంగురా. ఇన శేష న 
స్ట వక్కయింటి నెయ్యి, పెండ్డాం చెయ్యి. = సూ మెతే 


* _గీతాకారు డెన గోవిందుడే 07+ విందు అని శాసించాడు. 
....వరాన్న మే వరమాన్నం....కలియుగమం టే ఆకలి యుగం 
... బతుకు భక్షణ కొరకే మమగడ (మింగుడు కొరకే ! 
పుచ్చా పూర్ణానందం 


* తిట్లు వెలుపలికి, తిండి లోపలికి. సామెత 
శ నూరు చెప్పుదెబ్బ లెనా ఒక్క పవ్పుముధ్రకు సమానమా ? 

= సామెత 
* మూలుగు మునువటల్లేనే, తిండీ ఎప్పటల్లేనే. సామెత 


hi బంతికి ముందు, బారుకు వెనుక. 
(తినడానికి ముందు, యుద్దానికి వెనుక). సామా త 


93 తీః 


* తినిపారిపోయిన దొంగకుక్క తినిపారిపోతే, తోకాడించిన 


పొరుగువారి పెంపుడుకుక్కను జాదినట్లు. — సామెత 
ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు. 

(పాటు=వని, సాపాటు=తిండి) --సామెత 
* _గుజ్జిం గుడ్డిదెనా దాణాకు లోటుతేదు. —సామెత 
*  దున్నబోతే దూడల్లోకీ, మేయబోతే ఎద్దుల్లోకీ, = _సామెత 
ప్ర్రీపి 
శ నిజముకన్న కల్త నిశృయంబుగ శ్రీపీ 

విడకన్న ముండబిడ్డ తీపి 

కరము, వేతనంబుకన్న లంచముతీపి 

వసుధ, మొదలు కన్న వడ్డి తీపి ! 

' కాళ్ళకూరి నాతాయణరావు 

తృప్తి 
* మనిషి ఎన్నడు. తనకున్న సంపదతో తృ పిపడాతి ; 

తనకున్న విజ్ఞానంతో తృ _పిపడకూడదు. = మెంకింటోష్‌ 
తొందర 


నో తొందరవడి ఏవనీ చేయరాదు, ఈగల్ని పట్టడం తప్ప. 


—ఆంగ్లసా మెత 
తొంద రవల్ల వృధాజరుగుతుంది ; వృధావల్ల తేమి ఏర్చుడు 


తుంది; లేమివలన పెద్ద మనిషికీ ఆతని భార్యకూ నడుమ 
జగడం జరుగుతుంది. లాఆంగ్గసా మెత్ల 


దీగులు 93 


* నరు వడామడ వుండగనే చీరవిప్పి చంకన పెట్టుకు పోయినట్టు. 


_సామెత 

* అన్న [ప్రాశన నాడే ఆవకాయడిప్ప అన్నట్లు. _సామెత 
దాంపత్యం 

* పడచుల కాపురం చితుకుల మంట. గ 
దానము 


శ కూడ బెట్టు లు స్వభావముగా గల సముదుడు అట్టడుగున నే 
యుండును. దానగుణముకల మేఘము ఉన్నతాకాశమున ఠీవిగా 
గర్జించుచుండును. --భోజచర్నిత 


* దానము [పప్రాయళ్చిత్తము వంటిది. కుడిచేతితో ఇచ్చు దానము 
ఎడమచేతికి తెలియరాదు. ఏను క్రీస్తు 


స పెట్టిన దినముల లోపల 
నట్టడ వుల కెన వచ్చు నానార్థములున్‌ 
పెట్టని డిసముల కనకపు 
గప్పిక్కిన చేమిలేదు గదరా సుమతీ _ సుమతీ శతకము 


దిగులు 


దిగులుతో నమలిందంతా చొప్ప 
మింగిందంతా చేదు 
దిగులుతో [బతుకు (బతు కేకాదు. 
-- కాళోజీ నారాయణరావు 


94 దీవన్న 


* సూర్యుడు ఆ సమిసూ ఆ స్రమిస్తూ అనుకుంటాడు ; 
“అయ్యో! నేను వెళ్ళిపోతున్నానే! ఇంకలోకానికి ది'క్కె_వ్యరు?' 
అని, 
అప్పడు [వమిదలో మినుకు మినుకుమనే ఆలదీవం అంటుంది | 
“నాకు చేత నెనంతగా నేను సాయపడతాను [వభూ” అని | 
--రవీందనార్‌ టాగో! 
* ఒక దీపంతో ఇంకో దీపం వెలిగిస్తే 
మొదటి దీవం కాంతి ఏమీ తగ్గదు. 
రావినూతల శ్రీరాముల 
మనవాస్శ నిజానికి దీపాలకు చాలా [ప్రాముఖ్యం ఇచ్చాథఠ, 


సంధ్యాదీవం సరస్వతి అన్నారు. అర్దరాత్రి డీవం ఆత్మ బ్యోశి 
వేకువ దీవం జానబ్యోతి అన్నారు పెద్దలు. 


Me, సత్యనాఠాయః 
%* గుడిలో దీవం వెలిగించే ముందు నీకటితో నిండిన మన ఇంట్లో 


ఒకదీవం వెలిగించు. __హిండీసామెక 
* నా చేతిలో ఉన్నదీపాన్ని నేను వెలిగించలేదు; కాబే నా నీ! 
నాకు ఆడ్డమవుతూంది. ---రవీందనాధద్‌ టాగోర్‌ 
దురదృష్టం 
ఈ గహచారం చాలకపోతే గోచీలో పిడుగు సా మెక 


ష్‌ రాత రాజ్య మేలేలాలని వుంటే, [గహచాఠం గాడిదలు మేపా 


96. దురా? 


లొలుగునట్లు పలుకు వానిని నిస్సారునిగను, బలవంతునీ 
గర్వొతునిగను, పండితుని వాచాలునిగను తలవెదరు. 


భీ రహ? 
(చూడుడు ‘ అల్పులు) 
దురాశ 
ప పొదుగు కోసి పాలు (తాగినట్టు — సామె 
దేశభ క్రి 


% అపి స్వర్ణ మయీ లంకా నమే లక్ష్మణ రోచతే 
జననీ జన్మభూమిశ్చ స్వర్గాద పీ గరీయసీ 
లక్ష్మణా ! సువర్హముతో నిండిన ఈ లంకా పట్టణము 
నన్నాకరించుట లేదు. జనని, జన్మభూమి నాకు స్వరముకంచె 
a గ 
మిన్నయెనవి. — శ్రీరాముడు 


* దేశంలో దారుఢ్యవంతులెన ఒక్క పురుషుడుగాని శ్రీ గాని, 
పనీ తిండీ లేకుండా ఉన్నంత వరకు మనము వ్మిశాంతిగాని, 
పూర్ణభోజనముగాని అనుభవించడానికి సిగువడ వలసివుంటుంది, 

. — మహాత్మాగాం$ 

శ పజలను (పేమించలేనివాతు దేశభక్తుడు కాడు, కాలేడు, 

టంగుటూరి [పకాశం పంతులు 


* ఆలోచించలేని పసిపాపకు ఆకలయినపుడు మ్యాతమే కర్ణి 
గుర్తుకు వస్తుంది. కడుపు నిండగానే ఆమ్మను మరచిసోతుంగి, 
ఇదే రీతిలో ప్రవర్తిస్తూ కష్టాలు వచ్చినపుడు మాశత్రవే 
దేశాన్నీ జాతినీ గుర్తు చేసుకోవడం ఉ తమ దేశభకుని లక్షణం 
గాదు. . —దీనదయాగ్‌ ఉపాధ్యాయ 


96. దురా? 


లొలుగునట్లు పలుకు వానిని నిస్సారునిగను, బలవంతునీ 
గర్వొతునిగను, పండితుని వాచాలునిగను తలవెదరు. 


భీ రహ? 
(చూడుడు అల్పులు) 
దురాశ 
ల్‌ పొదుగు కోసి పాలు (తాగినట్టు — సామె 
దేశభ క్రి 


+ అపీ స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే 
జననీ జన్మభూమిశ్చ స్వర్గాద పీ గరీయసీ! 
లక్ష్మణా | సువర్ణముతో నిండిన ఈ లంకా పట్టణము 
నన్నాకరించుట లేదు. జనని, జన్మభూమి నాకు స్వర ముకం 
a గ 
మిన్నయెనవి. — శ్రీరాముడు 


* దేశంలో దారుఢ్యవంతులెన ఒక్క పురుషుడుగాని స్రీ గాని, 
పనీ తిండీ లేకుండా ఉన్నంత వరకు మనము వ్మిశాంతిగాని, 
పూర్ణభోజనముగాని అనుభవించడానికి సిగువడ వలసివుంటుంది, 

. — మహాత్మాగాం$ 

శ పజలను (పేమించలేనివాతు దేశభక్తుడు కాడు, కాలేడు, 

టంగుటూరి [పకాశం పంతులు 


* ఆలోచించలేని పసిపాపకు ఆకలయినపుడు మ్యాతమే కల్లి 
గుర్తుకు వస్తుంది. కడుపు నిండగానే ఆమ్మను మరచిసోతుంగి, 
ఇదే రీతిలో ప్రవర్తిస్తూ కష్టాలు వచ్చినపుడు మాత్రవే 
దేశాన్నీ జాతినీ గుర్తు చేసుకోవడం ఉ తమ దేశభకుని లక్షణం 
గాదు. . —దీనదయాళ్‌ ఉపాధ్యాయ 


ద్రేవత్వ౦ 97 


x 


ఏది లేకుండా నేను లేనో అట్టిదైన 


నా దేశం నా కంటె ముఖ్య 
మెనది అనే భావనయే దేశిభ క్రి. 


మన్నవ గిరిధరరావు 


"దేశము 
దేశమంకే మట్టి కాదోయ్‌ 
దేశమంటే మనుషుతోయ్‌ 
దేశమనియెడి దొడ్డ వృక్షము 
సేమలను పూలె తవలెనోయ్‌ 


తా 


రుల చెమటల తడిసి మూలము 


జర 
స 
ట్‌ ఆ న a) న 
ధనము వంటలు పండ వలతెనాయ 


--గురజుడ అప్పారావు 
వ్యక్తికి దేహము ఎలా ముఖ్యమో సమష్టి! 'దేశమలా ముఖ్యం. 
పంటను రక్షించుకోవడానికి కంచె అవసరమైనపై దెళాసికి 
రక్షణగా చక్కని రాజనీడి కావాలి. రతణ దాని లక్షణంగా 
వుండాలి. పంటకు మాత మే పాముఖ్యమిచ్చి కంచెను నిర్త 
తగ్గిం చేయడం వంటిదే అభివృర్టికి [పాముఖ్యమిచ్చి రత్షణను 


సీర ష్యుం చెయడం కూడా. సత్‌ సాయిబాబా 


ఒక రాజ్యంయొక్ళ- విలువ, ఆలోచించి చూసే, అందు నివ 


సించే వ్యక్తుల విలువకు సమానం. 


న్‌; స్టువర్స్‌ మిల్‌ 


దైవత్వం 


న ర్వ జ ల mre a లో ఫి స్‌ ఖా లో 
ఫీస్నత కం టిని దె ద సతీ గం జఆమాత్చ్య్‌ 3 అనసూయా దేవి 


M—13] 


9g దొంగ 


* _దవత్వ్యానికి నాలుగు మూల స్రంభాలున్నాయి. అవి : సత్యము 
(Truth), శీలము (Character), పవిితత (Purity), సమె 
క్యత (Unity). --విశ్వయోగి విశ్వంజీ 

దొంగ 

* పని చేయనివాడు ఇంటిదొంగ ; పన్ను కట్టనివాడు దివాణానికి 
దొంగ వన నుట 

* “నేరం నాదికాదు ఆకలిది” “రోటీ” సినిమా నుండి 


k దొంగకూ దొంగకూ పరిచయం లేకపోయినా స్నేహితులే. 


కన్నడ సామెత 

* తెరచియున్న ద్వారము సన్యాసిని గూడ ప్రలోభ పెట్టవచ్చు." 
—ఆంగ్ల్గసామెత 

జ దొంగతలికి ఎడుప భయము. _-సామెత 


దుఃఖము 

న ఈర్ష్యాళుపు, జుగుపావంతుడు, నిన్సంతోషి, |కోధనుడు, నిత్య 
శంకితుడు, పరభాగ్యోపజీవి అనువారు ఆరుగురును దుఃఖ 
భాగులని నీతికోవిదులు చెప్పుదురు. --నీతిచండడిక 


* నేను క రనను తలంపే మానవునకు దుఃఖ కారణము. 


సత్య సౌాయిజబాజా 


ష్‌ చెసిన కర్మ మునకు [పతిఫలమ పెషించుట చేతనే దుఃఖము 
కలుగుచున్నది. అపా నుగ రటి లత్నీ నరసింహారావు 


దాయ వం వ యాన యానా నను నగారా ణాకామునా రాలరమిత, 


1 An open door may tempt a saint. —-Proverb 


ధనము 99 


(దోహము 
* అన్నం పెట్టి న ఇంటికే కన్నం వేసినట్లు సామెత 
* _పాలుతాగి రొమ్ము గుద్దినట్లు. —సామెత 


ధనము, ధనవంతులు 
ఖ్‌ ఒక రకంగాచూసే మన నంపాదన మనం తొడుక్కునే జోళ్ళ 
వంటిది. కావలసిన నైజుకం టి తక్కు వెతే కరచి బాధ పెడు 
తుంది; ఎక్కు. వెతే సరిగా నడవలేక బో ర్తపడతాం -కోల్పన్‌ 
* ధనము నీకు జహారాన్నిస్తుంది గాని ఆకలి నివ్వదు ; మందు.ల 
నిస్తుంది గాని ఆరోగ్యాన్నివ్వదు ; పరిచయాల నిస్తుంది గాని 
స్నేహితుల నివ్యదు; సేవకుల నిస్తుందిగాని విశ్వాసాన్ని వ్యదు; 
సంతొషపు దినాలనిస్తుందిగాని శాంతినివ్వదు. 

- టానిక్‌ ఇబ్బన్‌ 

శే డబ్బే సర్వస్వమనుకొనువారికి తండీ లేశు బంధువూ లేడు. 


(అరాతురాణాం న పితా న బంధుః) అసస క్రీ 
5 శి క 


% బంగారానికి రెక్క_లుంటాయి. అవి నిన్ను ఎక్కడి కైనా గొని 


సోతాయి, స్వర్గానికి త పుం ---ఆంగ్లసా మెత 
* |శమవడకుండా వచ్చిన సంపద చెరుస్తుంది, బలహీనపరుస్తుంది. 
= గిరిలాల్‌ జైన్‌ 

* వచ్చునపుడు తోడు తెచ్చి పాపాలను 
ఒంటరిగనె వెక్ళునఆట దనము. —_౪ఆ|లేయ 


1 Unearned wealth corrupts and debilitates. 
~~ Girilal Jain 


ధనము 101 


4 ధనముతో ఎట్టిపని నైనా సాధించవచ్చుననే అభ్మిపాయం గల 
వారు ధనంకోసం ఎట్రిప్టనెనా చేయడానికి వెనుదీయరని అను 
మానించ వచ్చును, _- హాలి ఫాక్సు 


ut ఇచ్చేవాడుంటే చచ్చేవాడెనా లేచి వసాడు. = సామెత 


x గౌరవంతో డబ్బురాదు; డబ్బుతో గొరవం వస్తుండి, 
= పాతూరి సుబ్బరాయశా స్త్రి 


x ధనాన్ని కూడ బెట్టుకుం చు మనుష్యులు శతీణిస్తారు.ే 
ఎ- ఆలివర్‌ గోల్తున్మిత్‌ 


* ఓ లక్ష్మీ ! క్షమించు. నిన్ను గురించి ఒక నీచమైన వార్త 
లోకమందు వ్యాపించి యున్నది. అది నీకు చెప్పవలసివచ్చి 
నందుకు చాలా కష్టముగా నున్నది, పురుషులు నిన్ను సేవించి 
నందువలన (గుడివారగు చున్నారట! అయినా కాకపోతే పద్మ 
దళములంత విశాలము లైన న్నేతములుగల విష్ణువు ఆదిశ+షుని 
పక్కగా చేసుకొని ఎందుకు పడుకొంటాడు ? 


పకకే సంస్కృత క్ష 


% నంపాదించిన ధనమునకు త్యాగమే రక్షణము. చెజువునుండి 
పొర్లుచున్న నీటికి పారుదలయే రక్షణము, 
— విక్రమార్క. చరిత 


ప rr mr TT DRE క TBS 0న TET mT Lent నల్‌ లగ Hr తాల ఉల డర మి నగారా వాకా దల మాతర రదతాపాదరాకాతుల నాకం వాళ యాం 


1 When wealth accumulates, men decay. 
-- Oliver Goldsmith 


102 


[(దోహము 


డబ్బులేని [బతుకు మబ్బుపట్లిన రా|తి 
డబ్బులతో డ వచ్చు నిబ్బరమ్ము 
డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు. -నార్ల వెంక టేశ్వరరావు 


విత్తము కొద్దీ వెళవము. సామెత 


నేను కూడ బెట్టిన ధనమే చెజసాలవలె నన్ను బంధించినది, 
నా ఖజానాయే నా కారాగ్భహము, 
--రవీందనాధ టాగోర్‌ 


డబ్బు ఉండడం గొప్పతనానికి చిహ్నంగా భావిస్తారు. ఆ 
డబ్బు ఎలా వచ్చిందో ఎవరూ అడగరు _ ఆవసరం లేదు. 
ఎలా వచ్చినా ఫరవాలేదు. |వనుతం ఈ నాగరికత నే 
భారతీయులు సంస్కారం అనుకుంటున్నారు- ఊబవళ్ళు 
సౌందర్యం అనుకున్నట్లు. __లత-“నీలినీడ లు”లో 


ధనవంతులు తరచుగా ఇతరుల బాదల సనెరుంగరు. 
(లక్ష్మీవన్లో స్‌ జాన ని పాయేణ పరవేదనమ్‌) 


తల్లి గర్భమునుండి ధనము తేడెవ్వండు 
వెళ్ళిపోయెడి నాడు వెంటరాదు 
లశాధికారెన లవణమన్న మెగాని 
మెటుగు బంగారంబు మింగబోడు 
విత్రమార్దనచేసి విభివీగుటెగాని 
కూడ బెట్టిన సొమ్ము కూడరాదు 


ధనము 103 


పౌందుగా ము గెన భూమిలోపల బెట్టి 
ధానధర్మము లేక దాచిదాచి 

తుదకు దొంగల కితురో వ యు. న్య 

తేనెజుంటీగ లియ్యవా తెరువరులకు 


—నారసింహకశత కము 
౪ ధనమున కెవండు దానుడు కాత్షో, ధన మెవ్వనికి దాసకము 

చేయునో వాడే నిజమెన మానవుడు. 

ట్రీ రామకృష్ట పరమహంస 

* డబ్బనేది పోయేటపుడు ఎల్హాగ చేతులూ కాళ్ళూ వచ్చిపోతుందో 
వచ్చేటపుడు గూడ అలాగే వస్తుంది. 

టంగుటూరు [పకాశంపంతులు 
ష్‌ సర్వే గుణాః కాంచన మాశయంతే 


--సంస్కృతసూ 


Lee 


ఫి ధనం అజ్ఞానిని శాసిస్తుంది, జానికి సేవచేనుంది. — స్తూ 


Len 


*  నూరుదాకా నన్ను పెంచితే తరువాత నేనే పెరుగుతా 
నన్నదట ! 
_-సామెత 
* కడు వీకృడాంగు చక్కని వాని జేయు 
రసికతలు ఇఠతలేని నిరకరీకు 
పావనం _బెన సకల పిద్యావిశాలు 
డనగ జేయు ధనము తధ్యంబు వినుము 
--పూర్వుకవి 


104 


ei 


ధనము 
డబ్బు ఎరువు లాంటిది, చుట్టూ వెదజల్లితే ఎంతో మేలు 


కలిగిస్తుంద; ఒకచోట పేరబెట్సి వుంచితే భరించరాని 
కంపు కొడుతుంది —- కింట్‌ మన్చినన్‌ 


డబ్బుమీది వ్యామోహమే అన్ని చెడులకూ మూలం, 
— ఆంగ్ల సామెత 


డబ్బులేని వానికి బోగంది తల్లి వరన | ee 


పెసా మన చేతుల్లో ఉంటే ఈ భూమి, అంటే ఈ పపంచం, 
అంకే ఈ [ప్రపంచంలో ఉన్న మనుష్యులూ, మృగాలూ, వసు 
వులూ అన్నీ మన చుట్టూ తిరుగుతాయి. ఇదీ సిసలైన క ల్రీలేని 
సత్యం, ాఆ|తేయ 


భూమి తనచూట్టూ తాను తిరుగుతూ 
ధనవంతుడి చుట్టూ తిరుగుతోంది. 
---దేవరకొండ బాలగంగాదర తిలక్‌ 


డబ్బు ఒక ఆడుగులేని సముదం. దానిలో నీతి, నిజాయితీ, 
గొరవం, సత్యం అన్నీ ముసిగిపోతాయి. కబ్‌ రో 


ధనాన్ని కోరుతుంది ధనం 
దాసి పర్యవసానం అశాంతి ఆవేదన -ఖలీల్‌ జి బాన్‌ 


తాం 


Money is like manure. If you spread it around, it 
does 2 iot of good. But if pile it up in one place 
it stinks like bell, -— Clint Munchison 


ఢథర్మము 105 


వ్‌ 


ధీరుడు 
* ఏదీ తనంత తానె 
సీదఠికి రాదు 
కోథించి సాధించాతి 
అదియే దీరగుణం. శ్రీరంగం శ్రీనివాసరావు 
LEER DO. ధర్మము 


లోకమున జీవులు ధర్మముచె తేలి _కెనవా ర తెప్పలవళె తేలి 
పోవుదురు. పాపముచే భారము చెందినవా శె నీటిలో విడిచిన 
శస్త్రములవలె మునిగిపోవు చుందురు. -భారతము 1-15 
కస se 
సత్యము, ధర్మము, శాంతి, [పేమ యనునవి నాలుగును ననా 
తన ధర్మమునకు మూలాధార సంథభములు, 
గండ డగ 
cna 
ధర్మము ఆద్దమువంటిది. అది మన కర్తవ్యము మనకు [వబో 
ధించును. అది మన [(పవరన మనకు చూపించును. తండి 
కిదురుతిరిగినవాడు తన కొడుకుచే అవమానింపబడును. మిత్రు 
లను మోసగించినవాడు మి[తులను కోల్పోయి తన్నుతాను 
మోసగించుకొనును. 


సత్యసాయిబాబా 


— ఎక్కిరాల కృష్ణమాచార్య 


ధంభరహితముగా సలుపునదియే ధర్మమని చెప్పబడును. 
--మహామంతి చాణక్యుడు 


M-14] 


106 ధ్యేయము 


స కోట్లాద్మిపజల కందరాని కలిమిని, సుఖమును అనుభవింపకుము, 
పట్టుదలతో నిరాకరింపుము. ఇదియే ధర్మము. 
మహాత్మాగాంధీ 


* చేవ కదలికకు నీరు ఎలాతోడ్పడునో ధర్మము జీవుల కదలికకు 
అటు సహాయపడును. వా షైన ధర్మము 
శ సీకు ఇతరులు వదిచేయాలని కోరుకుంటావో, అదే నీవు న. 
రులకు చెయ్యి. -న్య్యూ టెస్ట మెంట్‌ 


% తానేదికోరునో ఇతరుల కదే కోరవలను. 
-మహమ్మరి (పవ క్ర 


*  ఒరులేయవి యొనరించిన 
నరవర య్మపియము తన మనంబున కగు దా 
నొరులకు నవి సేయకునికి 
పరాయణము పరమ ధర్మపధముల కెల్లన్‌ 
= భారతములో విదురసీశ్రి 


*  వేదశాస్త్రముల సారము రెండు మాటలే. వరుల కుపకారము 
చేసిన పుణ్యము, పరులను బాధించిన పాపము కలుగును, 
--వ్యాసమహర్షి 


ధ్యేయము 
*  సింధువును చేరి బిందువు సింధువగును 


ధ్యయమును బట్టి (పతిపని దివ్యమగును. 
-గాలీబ్‌ గీతాలు (అను : దాశరధి' 


నవ్వు 10? 


నమ్మకం 

* _ ఒక్క టమిటి, ఏదైనా చేస్తాను - నా కొంచెం నమ్మకమివ్వు. 
నమ్మకంలేని బొండె - ఖాళీసిగ రెట్లు టిన్ను. నమ్మకం లేని 
హృదయం జా పుల్లలులేని అగ్గి పెద్ద. నమ్మకం లేని [బతుకు క్‌ 
కాలిన సిగ రెట్టు బూడిద, = బెరాగి, 


నమత 

గ నమత అంే సరియెన అర్ధం అహంభావ శూన్యత, అహం 

భావ రాహిత్యమే మోతసిద్ధి, నమత లేకుండా చేసే సేవ 
స్వార్థ భూయిష్టమూ, అహంభావపూరితమూ అవురుంది, 

-- మహాత్మాగాంధీ 


* పండ్ల చే భారవంత మైన చెట్టు వంగియుండును. నీవు ఘనుడవు 
కాదలచినచో అణకువ కలిగి యుండుము. 
శ్రీ రామకృష్ణ వరమహం౦స 


¥ అనువృగానిచోట ఆధికుల మనరాటు 
కొంచెముండు టెల్ల కొదువగాదు 
కొండ ఆద్దమందు కొంచెమె యుండదా. = వనమున 


నవ్వు 

* మనం నవ్వొచ్చే సంగతి ఏ దైనా చెప్పి మనమే నవ్వటానికి 
[పారంభిస్తే పొడుండల్బీ దానంతటదే తుమ్మడానికి తగులు 
కున్నటుంటుంది. 2 _|పెస్లన్‌ 


నక్షత్రాలు 


వడ్డించే వాడు వడ్డన సమయంలోనే తనుగూడా ఓచేతో తింటూ 
వడ్డి సై భో కలకి అసహ్యంగావుంటుంది. నవ్వించద లుచుకున్న 
వాడూ నవ్వితే నలుగురూ నవ్విపోతారు గాని నవ్వరు. 

== భమిడిపాటి కామేశ్వరరావు 


నవ్యవు జంతువుల్‌ , నరుడు నవ్వును 


నవ్వులు చిత వృ త్రికిన్‌ దివ్వెలు. _గుఖ్రం జాషువా 
* నవ్వు నాలుగందాల చేటు.' సామెత 
* నీవు ళోకిస్తే నీవొక్కడవే ళోకిస్తావు 

నీవు నవ్వితే నీతో పొటు అందరూ నవ్వుతారు. - బీర్చల్‌ 
నత తాలు 


3 


తార లెల్ల పగలు వరదాల దాగి 
రాత వేళ నని దిగంబరము లయ్యె 
_గాలీజ్‌ గీతాలు (అను దాశరధి) 


నాగరికత 


న 


మగవానిలో సత్యము, మగువలో పాత్మివత్యమును తీసి వెచిన 
నిక నిజాయితీ యెక్కడీది ? లేనపుడు నాగరికత యేది ? 
_పానుగంటి లక్ష్మీ నరసింహారావు 


నిజమైన నాగరికత కోరికలను అదుపులో పెట్టుకోవడంలో నే 


ఉన్నది గాని హెచ్చించుకొనుటలో లేదు. 
: మహాత్మాగాంధీ 


నిగ్రహము . 109 


నాటకము 


* పేక్షకులందరూ ఆనందంకోరుతారు. గుంపు న్మేశానందాన్ని, 
శ్రీలు హృదయానందాన్ని, ఆలోచనాపరులు బుద్ధిగత మైన 





ఆనందాన్ని కోరుతారు. _విక్షర్‌ హ్యూగో 
నాయకుడు 

4 ఆత్మవిశ్వాసం, _ధర్యం, పట్టుదల- వీటితో ఆనేక మంది 
నాయకులయ్యారగు. మహాత్మాగాంధీ 


+ జనాన్ని సమీకరిస్తూనే 
ధనాన్ని సమీకరిస్తున్నాడు 
మూలధనం లేకుండానే 
వాడు నాయకుడు. _-ముక్కామల వెంకటేశ్వరరావు 


నిగ్రహము 

స విద్యుచ్చక్తి [పతి మానవునిలోను గలదు, కళ్ళు, గోళ్ళు, వెంటు 
కల ద్వారా అది బయల్యెడలును. మితభాషణము, మితస్వచ్చా 
హారము,ఇం|దియ నిగహముల వలన దానినభివృద్ధి నొందించ 
వచ్చును, = పానుగంటి లక్ష్మీనరసింహారావు 


* గంగానదికి పెద్ద ఆనకట్ట కడితే సరిపోదు ఆనకట్ట వలన 
నిలువ చేయబడిన, నీటిని ఉపయోగించుకొ నేటందుకు కాలువలు 
[తవ్వి ఆ నీటిని నూతన 'మేతాలకు తరలించాలి కాలువలు 
లేనపుడు మరీ పెద్ద ఆనకట్టకిడితే, నీటి ఒ తిడి ఎక్కు. వె డామ్‌ 
(బద్రలెపోతుంది. అసో ఇం|దియ నిగహం అనునది అధ్యా 
తిక సాధనలో ఒక భాగం మాత మే. ఇం|సియ న్మిగహము 


110 


ని ద 


నద 

వలన ఉత్ప్సన్నమగు మహాళక్రిని సాధకుడు నిత్మాణాత్మక మగు 
నూతన కార్య|కమములలో వినియోగించాలి. 

== స్వామి చిన్మయానంద 
మనసు అదుపులో నుండిన 
తను వెటు పోయిన నేమగు ? 
ఛాయ నీరమందు పడిన 
కాయము తడియదు కదా ? =హాందీకఠకవి రహీం 


లేమికి భయపడి న్మిదయం దాస క్తి విడువుము. 
__బెవిలు-సామెతలు 20-!3 

నిద ! అమాయకపు నిద! 
చిక్కులు పడ్డ జీవనదారాలను సరిజేస్తుంది 
అది వతి దిన |బతుకుకు మరణం 
శ్రమలో అలసిపోతే హాయిని చ్చే స్నానం 
ఉదాత్తమెన [పకృతి చేసే వింతులో ముఖ్య వంటకం, 
జీవితపు విందులో (పధాన బలవర్థ కం. 

_ షేక్స్పియర్‌. (మాక్సెత్‌ 2-2) 
నిదపోని రోజునగాని నిడ విలువ తెలియదు. 

_మన్నవ గిరిధరఠావు 
బలవంతులతో విళోధం దుర్భలులకు ఉచితం కాదు, అటువంటి 
వారికి ర్యాతివేళ న్నిదపట్రదు. ఇతరుల సంపదలు హరించిన 
వారికీ, కాముకునికీ, చోరునికీ నిదరాదు. 
భారతములో విదురనీ్రి 


నేర్చుకొనుట 111 


* నిద _ చావుకు చిన్న తమ్ముడు. 
_గోళ్ళమూడి గోపాలకృష్ణమూ మూరి 


వాలా 


నిర్లిప్తత 
గా కొండకు ఒక వెంటుక ముడివేసి లాగితే వసే కొండే వసుంది, 
స్తోత్రే వెంటుకే పోతుంది. సామెత 


* కామమ్మ మొగుడు కాబోలంటే కాబోలనుకున్నాను : కాదంటే 
నా కరాబ్యురా బయట వడెయ్యండి వళ్ళిపోతానన్నట్టు. 


= సామెత 


నేను 


* ఆహం లో అంతా వుంది. సంస్కృతంలో అ మొదటిఅక్షరం, 
“హి చివరి అక్షరం. కనుక అహాన్ని (నేనును) తెలుసుకుంటే 


ఆంతా తెలుసుకున్న పె. -=రమణమహరి 
గ ఎ 
* నాది అనేదాన్ని త్యజించుట వలన చిత్తశుద్ధి కలుగుతుంది. 
=. రమణమహరి 
a 
నేర్చుకొనుట 


* ఎన్నియో సీశ్రులు వప పశ&్నీ కీటకములను౦డి మనుజుడు నేర్చు 
కోవలసి యున్నది. గాడిదనుండి యోరిమి, నీమ నుండి దూర 
దృషి, సాలె పురుగునుండి పట్లుదల, కుక్క-నుండి విశ్వాసము, 
గువ్వనుండి ఏకపల్న్మీవతము - ఇటులెన్ని చెప్పవచ్చును ? 

పానుగంటి లక్ష్మీనరసింహారావు 


112 


నేర్చుకొన్న 
మానవుడు సింహము వలన గొప్పపనియైనను సులభముగా 
సాధించుట నేర్చుకోవలెను, కొంగ వలన ఇం దియములన్న 
నియమించి దేశకాలముల గు రైరింగి కార్యమును సాధించుట 
(గ్రహించవలెను. వెన్నీక సంగర మొనర్చుట, స్వార్టిత పగా 
ర్థములనే అనుభవించుట కోడివలన తెలియనగును. దాంపత్య 
సుఖమును రహనస్యముగ ననుభవించుట కాకి వలన అభ్యసింక 
దగును, --మహామంతతి చాణక్యుకు 


అజానం వలన తప్పులు చేసాం, తప్పులవలన నేర్చుకుంటాం, 
జా a 
-- ఆఠిగ్గసామెళ 


భవిష్యత్తులో తప్పులు చేయకుండా వుండడానికి, గతములో 


నో తప్పుల నుండి నేర్చుకో. రోగిని కాపాడడానికి రోగాన్ని 


బాడుగకు తీసుకో. ---మావ్‌ సేటుంగ్‌ 


వీజాన్ని భూమిలో పెట్టి గాలి సమృద్దిగా లభిం చేటందుకు 
చుట్టూ నేల గుల్లచేసి, కావలసిన నీళ్ళు పోస్తాము. ఆ బీజం మొ 
కెతి మహావృక్షమవుతు౦ది. గాలి, భూమి, నీరు, వెలుతురు, 
ఏటి నువయోగించుకొనేగదా అది అంత వృత్నమెనది? అయినా 
దాన్ని గాలి అంటామా? నీరు అంటామా? భూమి అంటామా! 
వాటిల్లో ఏదీ కాదు, అన్నిటిని ఉపయోగించుకొని తన 'వ్యక 
త్వంతో మహా వృక్షంగా పెరిగింది. మనం చేయవలసిందీ అరే, 





1 Learn from the past mistakes to avoid future 0968, 


Hire sickness to save the patient —Mao Tse Tung 


స్యాయము 113 


ఇతరుల నుండి మంచి విషయాలు నేర్చుకో. వాటిని నీలో 
ఇముడ్చుకొని నీ పకృతి ననుసరించి అభివృద్ధి చెందు. ఆంతే 
గాని ఇతరునిగా మారిపోకు, స్వామి వివేకానంద 


నోరు 
ఖః తల విలువ నోరు చెప్పతుండి. 


ఖా నోరా ! వీపుకి తేశే. 


ణః వం'పెటుకు బతికేదే అమ్మా అంటే, నోరు పెట్టుకు బతక వే 
కూతురా అన్నదట ! 


* నాలుక ఉన్నవాడు నాలుగు దిక్కులు తిరగ గలడు, 
సామెతలు 
న్యాయము 

స్‌ న్యాయం జరగడ మాలశ్యమెైతే న్యాయం చేయనే 

% శాసనములు ఒక రకపు వలల లాంటివి. అందలి చిలులో 

నుండి చిన్నవాళ్ళు దూరి బయటికి పోతారు ; wes స్‌ 


చించేసి పారిపోతారు. మధ్యరకం వాళ్ళు మాతం అందులో 
ఇరుక్కు౦టారు. బేకన్‌ 


చట్రాల ఉదేశ్యం (ప్రస్తుత పరిస్థితులకు అనువుగా ఉండటం, 
వున పరిస్థితిని మెరుగు వరచుకోవడంలో మనసు లడ్చడటం, 


జదికానాబు చయల పాతల “డం! దనక పకకన ఉనాబడాంతాపితోా. 





1 Jutice delayed is justice denied. 
M-15] 


మారుతున్న పరిస్థితులను బట్టి అవిగూడా మారాలి, లేకపోల్పు 
నట్టయితే [ప్రపంచం ముందుకు సాగిపోతూ ఉండగా, అవి 
మనల్ని వెనక్కిలాగే ఇనుపగొలునులుగా మారుతాయి. ఏ 
చట్రంగూడా మార్చడానికి వీలులేని చట్టం కాబోదు. 


=జవహర్తాల్‌ నె హూ 


న్యాయం కోర కోర్టుకు వెళ్ళడమంటే పిల్లికోసం ఆవును వదలు 
కోవడం లాంటిది. ఇ్యాస్‌ర్‌ వాల్దర్‌ స్కాట్‌ 


హితువు న్యాయానికి (పాణం, అసర్‌ ఎడ్వర్హు క్రోక్షా 


బంగారమా, సీసమా అనే తారతమ్యం (తాసుకు లేదు. 


ఆ-ఆంగ్రసామెత 

* చట్టము పేదవారిపై సవారిచేస్తుంది ; ధనవంతులు చట్టంపై 

సవారి చేస్తారు, —గోల్పుస్మిత్‌ 
ఖం అగహారం పోతే పోయిథదిగాని “యాకు తెలిసింది అన్నా 

డట, కాసా మెత్ర 
% అన్నిటికంటె పెనున్నది పరలోకం 

కూర్చుంటా డక్కడొక న్యాయమూ శ్రీ 

ఏ రాజూ లొంగదీనుకోలేశతన్ని — షేక్స్పియర్‌ 
న్యాయవాది 
ఖః 


నీ శ|తువుల బారినుండి సీ ఆస్థి కాపాడి తానుంచుకొను పెద్ద 
నునిషియె న్యాయవాది. --ఆంగ్లసా మెత 


శ్ర 


న్యాయస్థానం £15 


% 


లాయరనగా కోపాన్ని, మాటలను అధైకిచ్చు మాం|తికుడు, 
--గోళ్ళమూడి గోపాలకృష్ణమూ రి 


వీఠటిలోంచి వెలుగు తేవడానికి లాయరు నలకోటు వేను 
౧ 3p 


కుంటారు. wre 


న్యాయస్థానం 
అబదాలకు పాములపుట - కోరు. 
థి అ లు 


=రొ ద్ర రొండు విశ్వనాధళొన్త్రి 


పండితుడు 


“అహ మేవ వండితః' అనుకుంటారు ఆరంభ దళలో. కొంత 
దూరం సాగేసరికి “అహం చ వండితః అనవలసి వస్తుంది, 
మరికొంత దూరం పోయెనరికి “అహం న పండితః అని వొప్పే 
సుకొంటారు. ఇది సాధారణంగా జరిగే పరిణామం. 


పుచ్చా పూరానందం 
లో 


శాలువ గప్పినంత మాత్రాన ధీకాలిత్యం రారనడానికి ఒక ఉదా 
హరణ గంగి రెద్దు. --- ఉమాపతి పద్మనాభశర్మ 


పాండిత్యము అధికారము సమాన విలువలు గలవికావు. రాజు 


స్వదేశంలో మ్మాతమే గౌరవింసబడగా, విద్వాంసుడు సర్వత 


పూజింపబడుచున్నాడు.. _పూర్వకవి 
విద్వత్వంచ నృపత్వంచ _నెవతుల్యే కదాచన 
స్వదేశే పూజ్య లే రాజా విద్వాన్‌. సఠ్యతపూజ్యతే 


116 


sk 


పండుగలు 


l, కోధము, లజ్జ, గర్వము, హర్షము, ఆత్మస్తుతి ఎవనిని 


వంచించవో వాడే విద్యాంనుడు. 


2 


తే 


(ప్రజలు ఎవని సలహాలను [గహిస్తారో వాడే వండీతుడు, 


విషయాలను స్వల్పకాలంలో [గహిస్తూ, అ[పసన్తుత |పసంగళ 
చెయ్యకుండా, దుర్లభ వస్తువులను కోరకుండా, విపత్తుఅలో 
ధైర్యం పోగొట్టుకొనకుండా, పోయిన వాటికోసం శోకించ 
కుండా, ఆరంభించిన కార్యాలను మధ్యలో ఆపకుండా, 
సోమరియె కూర్చోకుండా, మనస్సును వళవరచుకొని 
చరించువారు పండితులు, 


. వారెవ్వుడూ మంచి పనులే చేస్తారు. కృతజ్ఞులె వుంటారు. 
. ఆదరిస్తే ఆనందము, అనాదరిస్తే ఆగహము పొందరు. 
| పదార్థాల యదార్థ స్వభావము వారికి తెలుస్తుంది. 


, ఒకానొక కార్యం చెయ్యడానికి ఉత్తమ సాధనాలు గుర్రెరిగి 


వుంటారు, 


. వారి బుది విద్యలను అనుసరిసురది. వారి విద్య బుద యొక్క 
థి కి > 


ఆదుప్పలో వుంటుంది. _-భారతములో విదుశసీశ్రి 


పండుగలు 


se 


సంగా ముడుచుకున్న సంఘానికి 


చలిమంటల చితుకులు వండుగలు 


పండుగలు కడుపు నింపుకోవటానికి కాదు 


గుండెల్ని ఉతికి ఆరెయ్యటానికి 


ర నారాయణ రెక్డీ 


వతికా విలేఖరి 117 


సతనము 


x 


నాశనమునకు ముందు గర్వము నడచును ; 
పడిపోవుటకు ముందు అహంకార మైన మనస్సు నడచును. 
--- బెవిలు - సామెతలు 16-18 
పష్మతిక లు 
వతికొక్కటున్న పదివేల 'సెన్యము 
షత్రికొక్క.టున్న మి[తకోటి 
[పజకు రక్షలేదు పతిక లేకున్న -నార్హ వెంకటేశ్యరరావు 


శ|తుత్వం వహించిన నాలుగు వార్తాపత్రికలు వెయ్యితుపాకీ 
గుండ్ల కంచి భయంకర మెనవి. 


నెపోలియన్‌ బోనాపార్టీ 


నేను అమెరికా అధ్యత వదవి నైనా వదులుకుంటానుగాని ఒక 
ప|తికకు ఎడిటర్‌ పదవి వ సేమా[తం వదులుకోను. 


ఆఎోవము[్‌ జఫర్‌ నన్‌. 


ప్మతికలు అనదికార పజా(వతినిధుల వంటివి. 


--జీన్‌ పాల్‌ సార్ర 
వార్థ వవి|తం, వ్యాఖ్య నీ యిష్టం, (News is sacred, 
comment is free). వ తికల ధర్మసూతం 

పతికా విలేఖరి 


విలేఖరికి తిరిగిందే విద్య - ప&కి ఎగిరిందే బలంలాగా. 
ప్‌ కృష 


వని 


“గడియారమా ! నీకు విశాంతి ఎప్పుడు ? 
“నాకు వి|కాంతి ఒక టిక్కుకూ మరొక టిక్కుకూ నడుమ 1 


ఇపుడు చిన్న పనులను చక్కగా నిర్వహిస్తే, మున్ముందు పెద్ద 
సనులు చేయవలసిందిగా కోరుతూ వాటంతటవే వస్తాయి, 
-ాపర్షియన్‌ సామెత 


ఎక్కడ కాయకష్టం హేయంగా చూడబడుతుందో అక్కడ 
ఫలితం సత, శ్నీణత, మృత్యువు. అపుడు కళ కష్టంగా మారు 
తుంది. ఎక్క_డ పరి|శమ | పేమించ బడుతుందో అక్కడ తేజం 
ఉదయిస్తుంది, కష్టం కళగా మారుతుంది, 

—స్వామిరామతీడ్ఞ 


_ పనిలో కఠినంగా వుండడం మంచిది 


మాటలో కటువుగా వుండడం చెడ్డది, 


=జవహర్దాల్‌ న్మెహూ' 


ఎముకలు అరిగేటట్లు పనిచేస్తే దంతాలు అరిగేటట్టు తినవచ్చు. 


_మళయాళ సామెత 


ఎదైనా ఒక్‌ వనిని గూర్చి ఆ పని చెయ్యని వాళ్లు ఆదర్శ 
[ప్రాయంగా మాట్లాడుతారు. 


-భమిడిపాటి కామేశ్వరరావు 


చీమలు పాకితే రాళ్ళరుగుతాయట. లోకో క్రీ 


వని 


గ 


119. 


ఒక వనిలో విఫలం కావడం నేరంకాదు! చిన్న ఆశయం పెటు 
కోవడం నేరంయే _కార్లయిల్‌ 


ఒకొ_క్క-టిగా పడే నీటిబొట్టు రాళ్ళను అరగదీస్తాయిం 
-- లూ] కేషియన్‌ 


కాంతికాలలలో ఎక్కువ చెమటకారి స్తే యుద్ధకాలఠచో చక్కువ 
రక్తం కార్పవచ్చు. — సెనికుల గూర్చిన సామెత 


ఏపనీ అల్పంగాదు. ఇషమెన పని లభిసే పరమమూరుడుగూడా 

టా గ ఖ్‌ 
చెయ్యగలడు. అన్ని పనులనూ తనకిష్టమెనవిగా చేసుకోగల 
వాడే నిజంగా తెలివితేటలు గలవాడు. 


--స్వామివి వేకానంద 


“దిల్‌ మే రామ్‌" హాత్‌ మే కామ్‌ అన్నారు. హృదయములో 
దేవుని (పతిష్టించుకొని చేతులతో పనులు చేయాలి. 
--విశ్వయోగి విశ్వంజీ 


దున్నకుండా చల్లితే కొయ్యకుండా పండుతుంది, 
= తలుగుసామెత 


సముద్ర కెరటాలు, గాలులు, ఎల్లప్పుడు సమర్గళగల నావికుని 
_వెప్తనే ఉంటాయి. గిబ్బన్‌ 


న నాన. 
mn రుత మనగ ధంట 72 EN FUT లనమలాబానాలా వంకన జనకా లాపానాద మలాలా తారా గాం కాలంగా పిన నరాసా కాడా ననా యాకానాలనాకనో నాలొకి నననకానానలననతనోల్లాగనా నెను గరా జాడను నాకా నాను నమ నావవవరామనోరననోని 


1 Not failure, but low aim is crime = Carlyle 


120 


వనీ 
[శమ పడు టే జాతికి, సిరి 
శ్రమపడు టే రాజ్యమునకు సంపద, యెచటన్‌ 
శమ కన్నడు నచ్చటనే 
రమ కన్సడు నఖిల నుఖపఠ౦పర లిడగన్‌, 
-తుమ్మల సీతారామమూ రి చౌదరి 


తేనెటీగకు తీరిక వుండదు, . - ఆంగ్రసామెత 


ఒకనికి నీవు చేపను గనుక ఇసే 
అతడు దాన్ని ఒకమారు భుజిస్తాడు 
సీవతనికి చేపలు వట్టడం గనుక నేర్పితే 
జీవితాంతం భుజించగలడు." 
_కా౭యున్‌ -ఇజు, చెనా వేదాంతి 


'పెన్టైటపుడు నెయ్యి కా రేటట్లూ పెట్టాలి ; పని చేయించేటపుడు 
చెనుట కా రేటట్లు చేయించాలి, 

_తెలాకుల జాలయ్య 

య ఇ 


శేషు : నేటి పనివ థ్రెడిని తగ్గించే సులభసాథనం. 
-గోళ్ళమూడి గోపొలకృష్ణమూ | 


అాజటే 


If you give a man a fish 

he will eat for once 

If you teach him to fish 

he will eat for the rest of his life. -—Ka-un-lzu 


వనీ 


పని యన్నంతనె భయముగలుగు 
వనికి దిగినంతతె యది తొలగు, 
నిండుగ మునిగినవానికి చలిలేని 
యటుల యది నిక్క_మగుశ్‌. 
-యార్డగత్త రంగనాయకులుచౌతరి 


కూరుచున్న వాని అడృషం కూలబడే ఉంటుంది; నిలుచున్న 
వాని అద్భషం లేచి నిలుచుంటుంది. వడిఉం పే పడిఉంటుంది. 
లేచి పుళలోగమించిన వాని అదృష్ట సౌభాగ్యాలు షృరోగతినే 
పొందుతాయి. కనుళ నడు-ముందుకు నడు. 


— ఉపనిషద్వాశ్యం 


పార్థా! మూడు లోక ల యందును నేను చేయవలసిన కర్తవ్య 
వేమియునుజదు, నేను పొందదగినదియు పొందబడనిదియులేడు. 
అయినను నేను కర్శనాచరించుచునే యున్నాను. 

--భగవవ్దీత (3-22) 


వాడుచున్న తాళపుచివి మెరయుచుండును .... 

కదలని నీరు [క్రిములకు స్థావరము.... 

కదలని పమలను కొట్టుట సులభము.... 

ఎగిరెడి పకి అందదు. స్వామి రాజేశ్వరానంద 


సింహము చర్మము చౌశగ దొఠఠదు, -ఆంగ్రసౌమెత 


M-16] 


వని 


1 


123 


రాజమార్గమ వె విరాజిల్లకున్న 
కాలిబాటవు నీవు కా [ప్రయత్నించు 
భానువింబమవె |పకాశించకున్న 
తారవె వెలుగొంద యత్నమ్ము కావించు 
గిరి కూటమున మహాతరువు కాకున్న 
మెదానమున చిన్నమల్లె పొదవగుము 
పరిమాణ మేకాదు (ప్రజ్ఞకు కోలత 
ఉన్నంతలో నీవ ఉన్నతిని గనుము. 
= Douglus Mallock కవితకు “దాశరథి అనుసరణ 


ఉత్తముడు మాటల్లో మూగగాను చేతల్లో చురుకుగానూ 
వుంటాడు. _కన్‌ ప్యూషియస్‌ 


ఇంతలనుండి దూరం కావడానికి 
“విస్కీని మించిన దివ్యౌషధం పని”; 

థామస్‌ ఎ. ఎడిసన్‌ 
ఇది కల్పిత కథ అయినను, ఇందలి నీతి స్వీకరించదగినడి. 
అది ఏమిటంటే, వనిలేకుండా నీవు [బతుకదలి స్తే, తిఠగి 
లేకుండా [బతుకు.ే -ఒక ఆంగ్ల రచయిత 


గతాయతమనజనుతా? లారా గరా ఎఖంతకరంమోడనతకొనత చారాలనారరా తాక" పనా. 


Though this is a bable, the moral is good. If 
you live without work. you must live without 


food. ~-Unknown 


124 


పని 


వీమకం'టె ఘనబోధకుడు లేడ: చీమ ఏమీ చెప్పదు. 
= బెంజిమిన్‌ (ఫౌంక్తిన్‌ 


ఎక్కువ చేతులు కతిస్తే, వశి తేలికవ్వతుండది.*ే 


-పిలియం పాషెన్‌ 
కష్టించేవాడె స్వామి 
శమ శ క్రికి నమామి, జై బాషా 


పరిశమించే కృషి జీవనునికి వని బరువంటూ వుంటుందా; 

ఇన్ని కొమ్మ లే ఎలా మోయనని ఎ చెట్టయినా అంటుందా? 
— స స'రాయణ రో 

కర్మణ్యే వాథికార స్తే మాఫలేషు కదాచన 

(కర్మలను చేయుట యందే నీకదికారము కలనుగాని వాని 

ఫలములను కోరుట యందుకాదు.) భగవత ఒంక] 


1పపంచములో జయము పొందుటకు రహన్యమేషునగా ఒక 


సన్యాసివల జీవించవలెను; ఒక ఎదువతె కషవతవఖెన్ను, 
ళా భి 
_తే జబసారూర్‌ నూ 
ఎంతటి పండితుడైనను, ఎన్ని శాస్త్రవ బలో నిపుణత కకిగినను, 
వని చేయుట నేరషనివాడు దేశాపాకి బపవుచేటు. 


చా జి లో 
J అ చ్‌ ఇ 
ఆలా బక్కా రతి ఎంతా టా ర 
న్ను | 








తాజా వానరాలు దానా కాలాలను తాతా గాబా. రాదారి తతా. ఇను 


Many hands make, light work. 
»William Patten 


పాత కొత్తలు 125 


స 


నిష్ప్రయోజకంగా తుప్పుపట్టి పోవటంకన్న [పయోజకంగా 
అరిగిపోవటం మేలు. _సంస్కృతనూ క్తి 
(చూడుడు : కార్యసాధకుడు, [పయత్నము, శమ) 


పరనింద 


ఒక్క (వేలు ఇఖాపి ఒరులను నిందింప 
రించు నిన్ను మూడు వేళ్ళు 
_ బాలరాజుకథి' సినిమాను౦డి 


పక్క. 


జీవితంలో ఎవరినీ నిందించగూడదు. చీమ, దోమలో గూడ 
అవసరముంటుంది. మాది రెడ్డి సులోచన 


పరోపకారము 
ఎప్వుడెంత వరకు ఇతరులకు సహాయవడ యత్నించునో తనకు 
లాను అంతవరకు సహాయవడును. 

-ఎక్కీరాల కృష్ణమాచార్య 

పొత(కొత్తలు 

అరిగిలో గ దంతయు మంచిదని, జరుగుచున్నది చెడ్డయని 

రొంరరు బావింనుచున్నారు. పాఠ రోళయని, (కొత (పగత్రి 

రసని  మరిపొందరు భావించుచున్నారు. ఈ. రెండు తెగల 
వారును ఒన కన్ను పొడుచుకున్నవారె. 

-ఎకిరాల కృష్ణమాచార్య 


126 పాపాల 
పాపొల్తు 


ఖై సిధ్రాంతములు లేవి రాజకీయాలుః [శమ చేయకుండా నంపద 
పొందడం, సహృదయత లెని సుఖము, శీల రహితమైన విద్య, 
నీతి లేనటువంటి వాణిజ్యము, మానవత్వం లేని విజ్ఞాన 
కాస్త్రము, త్యాగరహితమైన దైవపూజ ఈ ఏడూ మహా 
పాపాలు. 


ఆ కావలసిన దానికంటె ఎక్కువ (పోగుచేసుకొని దాచిపెట్టు 
కొనుట మహాపావము. ఏసు క్రీస్తు 


*  |వజలు కావించు పాపంబు (ప్రభుని చెందు 
రాజు పాపంబు చెందును రాజగురుని 
మగువ పొనరించు పాపంబు మగనిచెందు 
శిష్యుడొనరించు పావంబు చెందుగురుని 


ఆం ఆ 


సంస్కృత సూ క్రి ; అనువాదం. 
బండ్లమూడి సత్యనారాయణ 





* Politics without principles, wealth without work 
pleasure without conscience, knowledge without 
character, commerce without morality, science with- 
out humanity and worship without sacrifice - these 
are seven sins, —Mahatma Gandhi 


ష్‌ 


ఆ. 


సకము 127 

పురుష[పయత్నం 

విత్తనము వృత్నముగా మారుటకు |వధానహేతువు దానియందలి 

జీవళ క్రియే అయినను, ఆది ఫలించుటకు మేఘము నుండి 

జలమును అపేశీంచును. అపే మనుష్య పయత్నము సఫల 
మగుటకు ఆతడు ఈశ్వరకృపను అపేషించును. 

ఆది శంకరాచార్యుడు 


పుస్తకము 
% తలి శరీరాన్ని పోషించి పెంచుతుంది; ఉత్తమ [గంథం హృద 
యాన్ని పోషించి పెంచుతుంది. 

రావూరు సత్యనాతాయణరావు 


వ పు సళములమీద _పేమలేని మహదైశ్వర్యవంతుడు గూడ పరమ 

దరిదుడే; నిధులలో కెల నిధియెన పునక [ప్రయత్వాన్ని కలిగి 
౧ ఇ ఉలాన్‌ జ్‌ 

యున్న నిరుపేద గూడ మహాధనవంతుడే.ే 


లాంగ్‌ ఫర్‌ 
a 


పుసకమనేది నోఠు తెరువని ఉపన్యాసకుడు; మౌనం వహించిన 
మహాకవి; ఒంటరితనాన్ని పోగొ'పే స్నేహితుడు; మరో [పపం 


11 పసల అాజాాాద అగ దత. ఇవతల! 7 





TTT a boa rh. 





1 Without the love of books, the richest man is poor, 
but endowed with this treasure of treasures, the 
poorest man is rich. -Long Ford 


128 


చానికి గొనిపోయే ఇం[దజాలికుడు, 
మన్నవ గిరిధఠరావు 


పుసకాలు లేకుండా గడిపే విశ్రాంతి చావుతోసమానం; సకీ 
వంగా సమాధి కావడం." - సెనికా 


(పధమంలో మంచిపు సకం చదివితే ఒక [కొత్త స్నేహితుని 
సంపాదించు కున్నట్టుంటుంది. రంతవసాశి చదివితే పాత 
స్నుహితుని కలిసీన ఆనందం కలుగుతుంది. 


—గాడ్‌ నన్‌ 
ట్‌ ట్‌ 


పు సకము---సిరాలో భ|దవరచబడిన మెదడు, 
-ఆంగసామెశ 
ap) 


మంచి పృ సకం మంచిమనసుకు మరోపేరు: సొంత పుస్తకం 
మంచి మనిషికి మరోతోడు. -- ఇరీ వెంటి కృష్ణమూ ర్రి 


నాకేమైనా కొద్దిగా డబ్బులభి స్తే ముందుగా ప్ప స్తకాలుకొంటాను, 
ఆ తర్వాత రొ'పై, బట్టల విషయ మాలోచిస్తాను. 
ఎమర్సన్‌ 


కమల 


తే Leisure without books is death, burial alive, 


— Seneca 


- 129 
మనం చదివే పున్రకాలను జ్యాగత్రగా ఎన్నిక చేసుకోవాలి. 
ఈజిప్రురాజు ఒకాయన తన |గంధాలయం ముందు వం రాశాడ్లో 


తెలునొ ? 


“ఇవి ఆత్మకు షౌషధాలు” అని. 


పుణ్యము 
తాను మహారణ్యంలో వున్నా, శ(తుమధ్యలో వున్నా, యుద్ధ 
రంగంలో వున్నా, మహాసము[దంలో వున్నా, వరత శిఖరం 
మీద వున్నా న్నిదించుచున్నా, జ్మాగదవస్థలో వున్నా, వ 
విపత్తులో వున్నా, అతడు చేసుకున్న సత్కక్మే, పుణ్యమే, 


అతన్ని కాపాడుతుంది. ౯ సంన్కృతనూ కి 

పేదరికం 

మరణము ఆ పాత్ర యాతనావహము. దార్మిద్యము యావబ్లీవము 
తీవ వేదనాకరము, _నీతిచం[దిక 

"పేదలు 


అంతేలే పేదల గుండెలు 

అశువులే నిండిన కుండలు - శ్రీరంగం (శ్రీనివాసరావు 

బీదవానికి దేవుడు ఆహారరూపమున గోచరించును . 
--మహాత్మాగాంధీ 

తక్కువ ఉన్నవాడు "పేదవాడుకాడు,. అదికముగా కోరుకొనే 


వాడే పేదవాడు. ' ఎబెబీలు 
M17—] 


136 


పే 
ష్‌ భాగ్యహీనునకు పరుసవేది దొరక 
నదియు నిలువ దపుడి వదలుగాక 
వానతోడ వచ్చు వడగండ్లు నిల్చునా _ వేమన 
గా అబ్బిగాడు చసే ఆ పంచే నాది. సా మెగ 
క్ర దర్శిదుడి కాక లెక్కువ. - సామె 
పీరు 
స "పేరులో ఏముంది ? గులావలీని ఏ పేరుతో పిలిచినా ఆ 
గుజాశింపదా ? _ షేక్స్పియర్‌, 
పొగడ్త 
* హెగడ పన్నీరు లాంటిది. దాన్ని వాసనచూసి వదలి వేయాశే 
గాని తాగుతూ కూర్చోకూడదు. _జాన్‌ బిల్లింగ్‌ 
%* మనల్ని ఫైగి డేవాతు మనకిష్ష మైన హరు 
కాని మనం పొగిడేవారు తరచు మనకిష్ట మెన వారు కాదు. 
-ా 12 Rochefoncauld 


పొగిడేవాడిని గురించి జాగత సుమా! 
ఖాళీ చెంచాతో నిన్నతడు తినిపిస్తాడు. 
---కోసినాడి గిగియో 





క న నాలా పరాటలా నడా జామా జ్య. 


చే We always like those who admire us, but we d 


not always like those whom we admire. 


[వజాస్వామ్య౦ 131 


ఖు 


తోడేలు నక్కను పోలియున్న పే, పొగిడేవాడు స్నేహితునివలె 


ఉంటాడు. _ఆంగ్లసా మెక 
అనుకరణకం టె గొప్ప | పశంనలేదు, -అంగృసామెత 
[వళంన ఊరి కేపోదు. _కొడవటిగంటి కుటుంబరావు 

| పోలిక 


గుణానికి మనకం టె ఎక్కువ వాళ్ళతోన్తూ ధనానికి మనకంటె 
తక్కువ వాళ్ళతోనూ పోల్చుకోవాలి. 
-మాతృ,్రీ అననూయాదేవి 


రాజును చూచిన కంటితో మొగుణిచూ సే మొట్టబుద్ది అయిందట. 


_సామెత 
చెట్టులేనిచోట ఆముదపు చెట్టు మహావృక్షము. 

సామెత 
(గుడ్డివాళ్ళలో కెల్ల ఒంటికంటివాడు మహారాజు. _సామెత 
(ప్రగల్భాలు 
ఒట్టి గొడ్డుకు అరుపు లెక్కువ, _సా మెత 

వేడినీళ్ళకు ఓర్వలేనమ్మ సహగమనం చేసానన్నదట. 
-సామెత 
(పజాస్వామ్యం 


చెవిటి |వభుత్వం, మూగ |వజలు ఉన్నపుడు 
[వజాస్వామ్యం వరిల్లజాలదు. సి, రాజగోపాలచాశి 


[వవంచము 133 


ఖ్‌ 


[ప్రజాస్వామ్యం రను క కః అర్ధం “నేను మీఆంతటి మంచివాడను” 
అనిగాదు; మీరు నా అంతటి సజనులు అని. 

_రివరెండర్‌ ధియొడర్‌ పార్కర్‌ 
నేను బానిసగా ఎలా గెతే ఉండగోరనో, నేను యజమానిగా 
గూడ ఉండబోను. వజాన్వామ్యం గురించి నా అభి పాయం 
ఇందులో వెల్లడవుతుంది. ఇందుకు భిన్న మెన దేదీ భిన్నమై 
నంత మేరకు [వజాస్వామ్యం కాజాలదు. 

_-అ[బహం లింకన్‌ 
తలలు లెక్కించుట ఆదర్శవంతమైన పరిపాలనా పద్దతి కాక 
పోవచ్చు గాని తలలు పగులగొట్టుటకం టె ఆది మెరుగు. 

ఓక ఆంగ్గరచయిత 
[ప్రజాస్వామ్యం సంఖ్యల యొక్క. పరిపాలన,” 

_ఒక మేధావి 
(పజలకు చెందిన, [ప్రజలచే ఏర్పడిన, [పజలకొరకు వున్న 
[పభుత్వం ఈ నేలమీద నశించదు. --ఆఇహం లింకన్‌ 
(పదఠీణం 

[వపదక్షీణం ఆఅంకే అంతా నాతో నేవున్న దని తెలుసుకోవడం. 
--రమణ మహర్షి 
(పపంచము 
జగత్తు అంపే ఏమిటి? జ అంటే పుట్టటం, గక్‌ అంతే 
గతించడం, అన్నీ మార్పుచెందుతూ ఉంటాయి. కాబట్టి డీనికి 


జగతు అని పరు వచ్చింది. --సత్యసాయిబాబా. 


విజయా ఖుతతానారినాంలు || 





1 Democracy is a rule of numbers. 


134 


(వవంచమ 


విషాదంలో విశాల విశ్వం ఇరుగా వుంటుంది ; 


ఆనందంలో అదేలోకం న్వర్గంలా ఉంటుంది, 


—దాళశ్టరశ్రి 
ఈవికాల ధా|కియెల్లయు స|తము 
కులమతాల రభస కూడ దిచట 
మమత సమత గల్లు మనిషికే యిట చోటు. 

---బండ్లమూడి సత్యనారాయణ 
జానం-పడవ నడిపే నరంగు; ధ్యానం- గాలి ; [పవ ర్రన-వడవ, 
(7 ఇ 
ఈ మూడింటి సమ్మేళనం దర జీవులు [పపంచ సాగరాన్ని 
దాటుతారు. —వర్ణమాన మహావీరుడు 
ఏటిలో రెండు క|రలు ఎక్క డనుంచో కొట్టుకొనివస్తూ కొంత 
సేపు కలునుకొని వుంటాయి. మరల త్వరలో విడిపోతాయి" 
అలాంటిది ఈ [పపంచ సంబంధం. 

అనుభ వానందసామి 
ఈజగతు స్వభావమ్ము యంత వింత 
మంచి చేసినవానిని ముంచునౌర 
= గా బీట్‌ గీతోలు (ఆను ? దాశరధీ) 


మనం నివసించే | పపంచము అద్దాల మహలు వంటిది. నవ్వు 
అదీ నవ్వుతుంది. ఏడవగలిగితే అదీ ఏడుస్తుంది. 


— అజ్ఞాత ఆంగ్ల కవి 


విరుద్దమెన ప్రయోజనాల నడుమ సంఘర్షణయే ఈ [పపంచ౦. 


[వీభుత్వము 135 


% 


వవంచంలో చెడుగుకు, సంఘర్షణలకు కారణాలు మనుష్యునికి 
గల రెండు లతణాలు. అవి - స్వార్థ పరత్వము, అధికార 
దాహము. --హాన్స్‌ జె. మా గ్లెంధో 


(ప్రభుత్వము 
[పభుత్వం ఒక సహ|వసాద జంతువులాంటిది. అది చకచకా 
నడుస్తున్న మై ఉంటుందిగాన గమనం ముందుకో వెనక్కో తెలి 
యదు. వయ్యిపాదాలు వెయ్యి వేర్వేరు దిక్కుల |పయాణించ 
వచ్చు. ఫలితం అగమ్యం. -- సి. రాజగోపాలా చాతీ 


వరిపాలనలో పాభొనటాని కి బు ఎర్టిమం అభులు నిరాకరించి దూరంగా 


వుంటే,రుష్పరపాలన్కక్రింద మ, జవితం గడిఎఐ శిక్షను వారు అనుభ 
వించవలసి ఉంటుంది. — ప్రేటో 


దుషుడన రాజు పాలనలో ఉంశడంకంపి పులిగువహలో నివ 
సించడం చేలు. ---కన్‌ ప్యూషియస్‌ 


ఏ దేశంలో కూడ్‌ భఫిష్యత్‌ తరాలను నిరవధికంగా జంధించే 
హక్కు, లేదా ఆధికాళఠంగల పార్ల మెంటుగాసి, సమాజంగాని, 
తరంగాని ఇదివర కెన్నడూ లేదు, ఇపుడు లేదు, ఇకముందుం 
డదు. తమ సమాథి దాటిగూడా పరిపాలీస్తాం అనుకునే ఆడంబ 
రం, భావన అత్యంత అర్థరహిత మైనవి. 

ధా మస్‌ పెయిన్‌ 


[ప్రజలే వళ్ళు, [ప్రభుత్వమే ఫలము. వేప తి తియ్యగా ఉంటేనే 


న్‌ 


ఫలము తియ్యగా ఉంటుంది, = మహాత్మాగాంధి 


136 





(ప్రయత్నం 
* తప్పనిసరి అయితేనూ లేదా తమకు లాభదాయకమెతేనూ తప్ప 
(పభుత్వాలు తమ వాగ్ధానాలను నిలబెట్లుకొనవు. 

— నెపోలియన్‌ 
ష్‌ గొప్ప [వభుత్వం అంటే ఏది ? [ప్రజలు మంచి చేయడానికి 
సులభంగానూ వెడుచేయడానికి క్రిషంగానూ వుండాలి. 

గాడ్‌ సన్‌ 
* ఏ దేశ మెనా ఆదర్శపాయమైన [పభుత్వం [కింద వుంటే 
అక్కూడ పేదరికం సిగ్గు చెటు. [పభుత్వం చెడ్డదెతే ధనవంతు 
లవడం సిగ్గుచేటు. — వెనా సామెక 
శ ప్రజలపై అతితక్కువ అధారిటీ చూపేది చాలా మంది 
[వభుత్వం.*ే --- జాన్‌ లాక్‌ 
(పయత్నం 
షః సాధనమున వనులు సమకూరు ధరలోన, జగ 
* 


క్రీసు మాటలు ఇ పికి తెచ్చుకో : “ఆడుగు - అడిగితే ఇవ్వబడు 
ఒర ర < ర్‌ి ఇల్ల ఉం ఆర్య 
తుంది, పయత్నిందు. పయత్నిస లభిస్తుంది. త లుపుతట్టు జ 
తట్టుతే తెరువబడతాయి.” ఈ మాటలు ఊరికే అన్నవికావు, 
ఎత్తు కెత్తు పరమసత్యములు. స్వామి వివేకానంద 








న న ల Ger aR ie SRT Sr TTR DEH vue! 


* That Government is best which governs the least 


-John Locke 


* (పాకి పాకి ఏమ బహు యోజనము లేగు 
ఎగురకున్న (గద్ద SE గ 
సాధనమున కార్య సాఫల్యమొన గూడు. - కరుణశ్రీ 
* ప్రయత్న సీలునికే పనులు సనెరవేరుతవిగాని. ఊరక పగటి 
కలలుగాంచు వాసికి గాగుసుమా ! సింహమే యైనను నోరు 
తెరచుకొని వరున్నచో మృగము తమంతట తాము వచ్చి 
నోటిలో దూరవు. _హితోవదేశము 
గ పటువట్టరాదు వట్టివిడువరాదు 
ప'టెనేని విగియ బట్ట వలయు 
పటు విడుటకన్న పడిచచ్చు కే మేలు, _ వేమన 
వెయ్యి మైళ్ళ పయాణంగూడ ఒక్క అడుగుతో నే ఆరంథమవు 
తుంది. _బపాన్‌ సామెత 
¥ వయత* మందు నీకెెత అస కి యునుదో ఫలపరిత్వాగ మందు 
నీకంత పట్టుదల యుండవలెను. . 
_పానుగంటి లక్షీ నఠసింహాఠాపు 
(పౌర్ణన 
శ తమలోని ఈళ్వర _చెతన్యాన్ని మేల్కొల్పుటకు తవన పొందే 
[(పతివారూ (పార్హన పై ఆధార పడక తప్పదు. (ప్రార్థన ఆంటే 
ఉత్ర మాటల వర్మిశమగాని, చెవులకు శమగాని కాదు. హృద 
యంలేని మాటలకంట మాటలుబేని హృదయమే పార్గనకు 
ఎక్కువ [పయోజనకరం. భక్తి భావంతో అంతరాత్మ సౌంచే 
బసకు స్పష్షమెన (ప్రతిబింబం కావాలి (ప్రార్థన. ఆకలిగొన్న 
M-18} 


ఖు 


వశ [పాణాయామవ్న 
మనిషి మంచి భోజనాన్ని ఎలా ఇష్షపూరిగా తింటాడో అలాగే 
ఆకొన్న హృదయంగూడ హృదయ పూర్వకమెన (పార్థన 
కొరకు తహతహ పడుతుంది. -మహాత్మాగాాగీ 
ఖః (ప్రార్థించే క సాయంచే సే చేతులు వవి|త మెనవి. 
మదర్‌ థెరీస్తా 
శ ప్రార్థన మానసిక భోజనం. ---మవోత్మాగాంఠీ 
శ నత్మార్యమే అత్యు త్రమమగు (పార్టన, 
రాబర్ట్‌ ఇంగల్‌ సోల్‌ 
* శరీరమునకు ఆహార మెట్టిదో ఆత్మకు ప్రార్థన అట్టిది. ఉదయ 
(పార్ధన ఒక ధనా ఈత శక తాళపుచెవి వంటిది. 
మహాత్మా గాంగ్రీ 
(పాణాయామము 


ఉచ్చ్వాస నిశ్వాసాలను (కముబద్ధం చేసే అలోచనలో అలజడి 

తగి నిశృలత్వం వస్తుంది. న్వళ క్రిపె ఆధారవడటం అనే. 
_ధర్యగుణానికి ఆలంబనం కలుగుతుంది. 

--పఖ్యాత వయోలిన్‌ విద్వాంసుడు 

యెహుది మెనూహిన్‌ 


[పాణాయామం మెదడులోని లక్షలాది కణాలకు బీవంపోస్తుంది, 
మరింత [పాణవాయువును సమకూర్చుకొని మెదడులోని కణాలు 
నిరంతర జాగరితం అవుతాయి. 

—డాక్షర్‌ ఎడ్విన్‌ డైమండ్‌ 


(ఫేన 139 


(పేమ 


పకత్వముయొక్క_ వెల్లడీం పే (పేమ. 
(Love is the expression of oneness.) 
--స్వామి అభేదానంద 


మోహము, కామము, పేమ. ఇవి. వేగువెకు అర్థాలు గల 
పదములు. 


మోహమునకు సానము దేహము. నేళ్య మోహింవజేస్తుంది. 
కామమునకు .గానము మనస్సు. భార్య కామింప జేస్సుంతి. 
(పేమకుస్టానము హృదయము. తల్లి పేమింవ జేస్తుంది. మానవుడు 
మోహము నుండి కామమును, కామము నుండి [పేమను చేరు 
కోవాలి. --విశ్వయోగి విశ్వంజీ 
| పేమ యిసు దే గాని ఇమ్మని ల. [పేమ బాధలను 
సహిస్తుం దే గాని వణికారం తల పెట్టదు. 
— మహాత్మాగాంధీ 
| పేమలేని శరీరం స్మళానంలోన శవంతో సమానం. కంచి 
వాని తోలుతి శ్రి [పాణం లేకపోయినా ఇార్పస తీసుకుంటూనే 


వుంటుంది గడా ! —క బీఠు 


[పమ అనేది ఉజ్జ్వల దీవకళిక లాంటిది. రెండు చేతులు అడ్డు 
పెట్టుకొని రడ్నించుకుంటూవ సేనే అది నిలుస్తుంది, లేకపోతే 
(పమాడం తప్పదు. లత 
చమురు దీపానికి [పాణం పోస్తుంది" | పేమ జీవితానికి వెలుగు 
నిస్తుంది, | పేమించుట [_ప్రేమించబడుట రెండూ జీవితానికి 


140 


(పేష 
వరం. ఈ వరంలేని జీవితంలో ఎడారిలోలాగే మండు టెండటు, 
ఇసుక తుఫానులూ తప్ప యింకేవీ వుండవు, 

---అధరాపురపు తేజ్లోవశ్షి 
పేమ త్యాగాన్ని కోరుతుంది ; స్వా రం _పేమను కోరుతుంకి, 
నిర్మలమయిన _పమకు, నిష్కల్మషమైన త్యాగానికీ, పచ్చి 
స్వార్గానికీ ఎప్పుడూ నంఘరణ వుంటూనే వుంటుంది. 

౧ బ్బ 
జవ్వి ఆర్‌, 


అమర సౌందర్యమున కె మానవ్వని ఆత్మపొందే ఆకతిని (పేమ 


అంటాము. సోక్రటీసు 
ఒడలు రెండు, ఉసురు ఒకటి. సా మెశ్ర 
కడుప్పలో లేనిది కావలించుకుం జే వస్తుందా ? సా మెశ్ర 


తననుగన్న వారిమీదకం టి తానుగన్న వారిమీడ [(పమఎక్కువ, 
= మాతృ, అనసూయాదేవి 
కెండు గుండె లేకమెన 
రాగము దిషగుణీకృతమగు 
పసుపు సున్నములు కలసిన 
పుట్టు ర క్రవర్ణముకద. 
--హిందికవి రహీం (అను : మలి పెద్ది వెంకటరావు) 
(ప్రేమకు భయమంటే ఏమిటో తెలియదు. వీధిలో నడుస్తున్న 


ఆశక్తురా లైన స్రీ కుక్కమొరుగుతేచాలు, నీతితో పక్క 
యింటిలో జొరబడుతుంది. కాని ఆ మరునాశ్సు ఆ స్త్రీయే తన 


౯ 
eye 


141] 


కుమారుణ్ణి చంక నెత్తుకొని వీధిలో వస్తూ వుంటుంది. అపుడొక 
సింహం వంజా విప్పుకొని ఎదురువడంది. అపుడామె ఎక. 
డున్నది ? తన బిడ్డను రక్ష్షించడంకోనం సింహం నోటికాహార 
మయతది! [ఏమ త a అడ్డురావు. భగవంతుడం టే 
ఎవరో కాదు. పమయే భగవంతుడని భక్తుడు తుదకు 
(గహిస్తాడు. --స్వామి వివేకానంద 


[పమ క త్రిలేకుండా వరిపాలిస్తుంది. చట్టము లేకుంశా బంది 
స్తుంది. _-- సత్యసాయిబాబా 
జీవమునకు [పేమే జీవమ్ము ; యది లేని . 

వారి దేహ మ సి వంజరమ్ము, — తిరుక్కు_రల్‌ 
సుమనిచ్చిన [పమ వచ్చును 

పేమ నిలిపిన (పేమ సలుచును. = గురజాడ అప్పారావు 


(పేమికులు దూదమయినకొద్దీ పెరిగేది, దగ్గరయినకొద్దీ తరిగేదీ 
(పమ. నవా గోళ్ళమూడి గోపాలకృష్ణమూర్తి 
(పేమ ఎక్కడ వుంటుందో ఆక్కడ త్యాగం వుంటుంది. 
ఎక్కడ త్యాగ మో ఆక్కడ నిర్మలత్వ మేర్పుడుతుంది. దేహ 
మునకు చేతులు, కాళ్ళు, శిరస్సు ఎంత పధానమైనవో, [ పేమ, 
త్యాగం, నిర్మలత్వం మానవత్వమునకు ఆంత పధాన మైనవి. 

— క్రీ సత్యసాయిబాబా 
[పేమ ఉన్న చోట ఎక్కువ తక్కువలు లేవు. కొద్ది గొప్పలు 
లేవ. మగలో (పమతత్వం [పకాశించినపుడు అత్యంత కఠిన 
కార్యం గూడ స్వర్గ సుఖంగా మారుతుంది, మనలోని న్‌్‌. 


142 


(పే మే 


పరత్వం ఎంత ఘనకార్యము నెనా ఆతిభారంగా బండచాకిరిగా 
చేసుంది. స్వామి రామశీర 
వ థి 


పేమ రధానికి త్యాగము, సేవ అనునవి రెండు చక్రాల 
వంటివి. --స్వామి సుందర _చెతన్యానంద 


| పేమయొక్క నంతానం-విరహం, నింద, ఆత్మ హత్య,యుద్దం, 
__ఉమావతి వద్మనాభశర్మ 


(పేమ ఆల్‌ బీబా లక్కవంటిది. ఎన్ని వరునలు చేసినా సమీ 
కరణంలో రెండు వెపుల విలువా సమానంగా వుంటుంది. 
— ఎమర్సన్‌ 


[పేమతో వచ్చింది ఒకటే ఇక్కట్లు 
సుఖదుఃఖాల మధ్య అది సీజను టిక్కాట్టు. --ఒక్‌ రచయిత 


[పేమమయము కాని మనిషి 
(శమలన్నియు వృధావృధా కాళోజీ నారాయణరావు 


ద్వేషించుట సులభము, కాని | పేమించుట ఆరోగ్యదాయకము. 
--ఆంగ్లసా మెఠ 


గొరవించబడటం కంటె (పేమించబడటం మంచిది. 
 ఆంగ్లసా మెత 


(ప్రేమ : యుద్దంలాగ మొదలుపెట్టడానికి చాలా సులువయి 
ఆపడానికి మాతం [బహ్మతరం కా దీ. 
= గోళ్ళమూడి గోపాలకృష్ణమూ 


అలీ 


పేమ 143 
దార్మిద్యం ద్వారంగుండా (ప వేశించినపుడు [పేమ కిటీకీగుండా 
పారిపోతుంది.ః --ఆంగ్లసా మెత 
[పేమ కళ్ళతో చూడదు మననుతో చూస్తుంది 

అందుకే | పేమచేవత (గుద్డిదని వర్పించారు. 


— షెక్సిపియర్‌ 

[పేమ కష్టాన్ని తేలికవరుసుంది ; దుఃఖాన్ని మధురవంత 
మొనరిస్తుంది. —ఆంగ్లసామెత 
కూరిమి గల దినములలో 
నరము లెన్నడును కలుగనేరవు మరియా 
కూరిమి విరసం బెనను 
నేరములే తోచుచుండు నిక్కము సుమతీ 

—నుమతీ శతకం 


బంధుజన సనందోవామా ! ఇరకాటం మన పేమ 
కనగలం అందు మొగమాటం 
[పాణసభీ 1 ఈ మన (పేమగీతం కామపూరితం 
స్వార్ధావళ్ళతినిందు వినగలం / 
జననీ | నీదు పమ జమృతభాండం 
కాని యదియు నించుక జాధ్యతా విషకలుషితం 
మరి, స్నేహిడుడా | న్మీపేమ త్యాగ సహితం 
ఉపమానరహితం, మహికే హితం ! 
సి. హెచ్‌. శ్రీధర్‌ 





1 When poverty comes in at the door, love flies 


out at the window. ~—-Bnglish proverb 


“144 బంధువులు 


బంధువులు 
+ అక్కర గలిగినపుడు బంధువులు ఒకరినొకరి ఆదుకొనడం 
సహజమే. సీటిలో బండ్లను ఓడలు మోసి గట్టున చేరుస్తాయి ; 
భూమిమీద బండు ఓడలను మోసి సీటియందు చేరుసాయి. 
న త్‌ 


--భాన్స్లర శతకం 


+ దాయాది చావగోరాడు, బావమరఠడి బతక గోరాడు. 
జే లే 


స దారిన నడుచువానికి వర్తక సమూహము చుట్టము ; రోగికి 
_వెద్యుడు చుట్టము; సంసారికి చక్కని భార్మయు, షమురణీఎచిన 
వానికి పుణ్యమును చుట్టములు. 

జయత (ప్రశ్నలకు ధ్ర ర్యాకాజు జవాబు 

% రెండిళ్ళ చుట్టం ఆకలితో చస్తాడు. ఒరియా సామెత 

(అవత లింట్లొ వంటచేస్తారనుకొని తుదకు ఎవరూ చేయరు) 


౫ అణకువలేని ణార్య, చదువురాని కొడుకు శత్రువులు. 
. (అవిసీతా రిపుర్భార్యా, పృుతశ్శతు రపండితః) 
సంస్కృత లోకో క 
బలము 
ఖః వనములగాల్చునపుడు అగ్నికి వాయువు సహాయసడీ మితుడగు 
చున్నాడు. ఆ వాయువే సూక్షురూపమున నుండు నగ్నిని 
చలార్చుచున్నాడు. 
—|వపంచతంత్రములో వ | నుండీ 


వాధ్యతారాహి త్యం 145 


ఖే 


ఈనురో మని మనుషులు కే. 
దేశ మేగతి బాగుపడునోయ్‌. గురజాడ అప్పారావు 


బడితె ఎవడిదో బఖై వాడిది. సామెత 
బలమే జీవనము, బలహీనతే మరణము. 


— స్వామి వివేకానంద 


దుర్భులునకు (వభువు బలము. బాలునకు ఏడ్చు బలము, మూరు 
నకు మౌనము బలము, చోరునక్తు 'అస్ఫితము బలము. 
--నంస్కృతనూ కి 
ఐలహీనుడు 
అశక్తుణ్ధి ఎడిపించడం అందరికీ నరదా. 
చ క్ర్షవ ర్రి ఠంగస్వామి 
వెజ్టివాడి భార్య వాడకల్తా లోకువ. సామెత 
బాధ్యతారాహిత్యం 
దున్నేరోజుల్లో దేశంమీద సోయి. కోతలరోజుల్లో 
కొడవతి వట్టుకు వచ్చాడట. అనో ముత 
బానిసత్యము 


బంగారపు గొలుసుబు ఇనుప గొలుసుకంటి బలవ తరమెనవి. 
-- ఆంగసామెత 
౧ 


M—19] 


146 


% పరతంత జనములపాలి కష్టములు 
చెప్పుంగ నలవియే శివునకు నెన 
పంజరంబుననున్న పత్తులరితి 
బంధించి బుట్రలో పాములవాడు 
వదలక పెట్టిన ఫణులచందమున = 
గంగి రెద్దులవాడు కావరమణచి 
ముకుదాడు పొడిచిన పో టెద్దులట్లు 
బోనులో నుంచిన పులుల విధంబు 
స్వాతం|త్యహీనత బడీయుండ వలయు (శీ నాధుడు 


బుద్ధి ఏ బడిపంతులు చెప్పిన పాఠంవల్లగాక [బతుకు నేర్పే గుణ 
పాఠం వల్ల వచ్చేది. ౧-యస్వీ జోగారావు 


బోధన 


* మనుష్యులకు బోధించుచున్నట్ట్లు అనిపించకుండ బోధించాలి : 
వారు మరచిన సంగతులను గుర్తు చేస్తున్నట్టుండాలి.ే 


పోప్‌ 


వోధనొథాష 


sk తల్లిపాలు తాగి పెరిగిన బాలునకును, దాదిపాలు (తావి పెరిగిన 


బాలునకును ఎట్టి భేదముండునో, ర శాస్తా 








తం లభికడ సతతపాంలా కల వాటరు నాయానా పనాజి 


1 Men must be taught as if you taught them not 


And things unknown, proposed as things forgotten 


— Pope 


శక్తులు 


147 


భ్ర్యాసము చేసిన వారికి వరభాషయందు జ్ఞానార్థనము చేసిన 
వారికిని అట్టి ఇర మ యుండును 
ాకొమణఖాజు వెంకట లక్షుణరావు 


ఒక విదేశథభాషలో విద్యాబోధ చేయడమ కేది విదేశ వరిపాలన 

వలన (పా పించిన అనరాలలో కెల [వధాన మైనదని చరిత 
లతో ధి గా ఇ an 

కారుడు పరిగణించగలడు. అది జాతి యొక్క చేవను పీల్చి 

'వేసీఠళది విద్యార్థుల ఆయుర్ధాయాన్న్న శీలి ంవ జేసింది. సామాన్య 

[ప్రజానీకం నుండి వాళ్ళను దూరం ఇసింది. అనవనరంగా 
విద్యాభ్యాసాన్ని అధిక వ్య యపూరితం చేసిందిం 

_మహాత్మా గాంధీ 


ఆవగింజంత భ కిలో కొండలు కదల్పగలము. 


---ఏసు [క్రీస్తు - మత్తయిసువార్త 


భ క్రిలేని పూజ పి చేటు. —సామెత 
భక్తి 

చితికిపోయిన [బతుకు బొమ్మను అరికించుకొనే ఒకానొక అవ 
కాశ మే భ క్రి, —స్వామి సుందర చైతన్యానంద 
భక్తులు 


భగవద్భక్తులు నాలుగు తరగతులుగా వున్నారు, అర్హుడు. 
అర్ధార్డి, జిజ్ఞాసువు, జ్ఞాని అని. 

ఆర్హుడు కష్టాలనుండి తప్పించమని (పార్శిస్తాడు. అర్ధార్థి 
కామ్య సుఖాలకోసం పార్గిస్తాడు. 


148 


భ గవంతుక్ల 


జిజ్ఞాసువు భగవంతుని మానసికంగా మాత్రమే అర్థం 
చేసుకోద లుస్తాడు. జాని భగవంతుని న్యరూపం ఎరిగినవాడు 
ఈ నలుగురిలో హే ఒక్కడే జన్మవరంవరనుండి విడివడి 
జ 
పరమాత్మతో ఐక్యం పోందుతాడు. 
ట్రీ జగరురు చం[దశఖ రేంయద సర స్వతీసాామి 


ఖత గవంతుడ్చు 

ఏవి కన్నులకు కనబడదో,. దేనివలన కన్నులు చూచుచున్నవో 
అదియే పర బహ్మమని తతిసికొనుము, 

షభ వనిషత్తు 

మన పం చేందదియాలకు వళ పడని శక్తి ఒకటున్నది. అదే 

చెవం, ---అబ్బూూరు నారాయణస్వామి 

పెపెన చూసినకొద్రీ సృష్టిలో [పతిదానికీ ఒకదాఏనుంచి ఇంకో 

దానికి భిన్నత్వం ఎక్కువగా కనపడుతుంది. లోతుగా చూడ 

గలిగినకొద్ది భిన్నం చెయ్యడానికి వీలులేని ఏకత్వం తోస్తుంది. 

ఆ ఏకత్వమే ఈశ్వరుడు. — గుడిపాటి వెంకటచలం 


. పరమేశ్వరుని మోల యు క్రి, ధీశ క్రి, పాండిత్య ము ఇ వేవియు 


కొజగావు. అచట మూగవాడు మాటలాడును, (గుడ్డి తౌడు 
చూచును, చెవిటివాడు వినును. 


—రామక్ళష పరమహంస 


భగవంతుడు నీకు ఎంతధూరంలో ఉన్నాడ' ? నీకు నీవ్స ఎంత 
దూరంలో ఉన్నావో అంతే దూరంలో ఉన' డు. 


భగవంతుడు 149 


వేదములు, చేవుని గురించి చెప్పునప్పుడు “దేనికి ఏదియును పెన 
లేదో అదియే స్వామి. చేసికి (కింద ఏఓయును లేదో అడియే 
స్వామి, సర్వవ్యాపియగు ఆయనకం టె పెద్ద వ సువుగాని చిన్న 
వస్తువుగాన మరొకటి యుం౬ దు అని చెప్పును. 

--- తె తిరీయ అరణ్యకము 


ఇ భగవంతుడు చరమస్రాయికి నెండిన ఆకారణము.*ే 
--ఎి,ఎన్‌, వెట్‌ హెడ్‌ 


* భగవంతుడు తన యింటి చిగ్వనామా భగవద్గిత 18 వ అధ్యా 
యము 56! వ శోకవ: లో జచ్చి యున్నాడు శ 


గ్‌; 


“ ఈశ్వరన్నృర్వభూతానాం హృ్‌ైశే అర్జున తిష్టతో అని 
అల్లోకము. ఈశ రుడు స సర్వ పాణుల హృగయములలోను నివ 
సించుచున్నా డని దాని యర్థము, ఈ యర్థము తెలిసిన తర్వాత 
నత చ పాణిసిగాని యెట్లు తిరస్కరించగలవు ? ఎవ్వరిని 
గాని యెట్లు ద్వెషింప గలవు ? --సత్యసాయిబాబా 


x: ఒక డె న ర్రకుండద్భురం 'బెనయ సన్నో వేనముల్‌ దాల్చి న 
టొక డయ్యుస బహు రూపధారివయి నీ వోదేవ; కిందోయికిన్‌ 
సకల స్టావగ జంగమంబుల మసాం | బత్యత మై యుండ నా 
సికు డేరీతిని లేడులేడనుచు వాదించుం కృపాంబోనిదీ 

చిలకమర్తి లక్షీ నరసింహం 


rat tL La టాం Tey pe hr కా 





200. ల గాలరి. కలలా ందాయరకాకా శారా. = ఇ అలంకార రాారాలగాది. ఇంతా రానిరలాకి చపుతాను సారం ఏల్‌ 





1 God is uitimate irrationality, 
~~ AN, White head 


159 


భగవంశుక్ల 


తనను తాను సంపూర్ణ బగ దేవ్సనికి సమర్వించుకొను జీవ్పనశ్రే 
దేవుడు తనను తాను సంవూర్ణముగ సమర్పించుకొనును. 
= అరవింద ఘోష్‌ 
చాల దూరముననున్న భగవంతుడే చాల సమీవములో గూడ 
నున్నాడు, “దూరద్దూ రే అంతికేచ” అని వేదము చెప్పును, 
దూరముకం టె అతిదూరమున ఉన్నాడన్‌యు, సమీపముకంచె 
అతి సమీపమున ఉన్నాడనియు సూక్ముముగ చెప్పబడినది, 
ఇక త గికామకోటి జగద్గురువ్నలు 
ఆ వరతత్వానికి కాళ్ళు లేవు. అయినా వేగంగా పోగలదు. 
చేతులు లేకనే పట్టుకొగలదు. కన్నులు లేకనే చూసుంది, 
వీనులు లేకనే వింటుంది. గ 
దారమందు మణుఐవవె నాయందీి నమ నప పంచము కూర్చ 
బడినది. ae (గీత 7.7) 
భగవంతుడు అనే వృత్తానికి కేం! ము |వ పతి చోటా ఉంటుంది, 
పరిధి ఎక్కడా వుండదు జ ఎ సెయింట్‌ అగస్టిన్‌ 
మనమందరము అత్మ స్వకూపులమే, కాగి కోరిక వలన మాన 
వులుగా వున్నాము. 
భగవంతుడు -1- కోరిక జా మానవుడు 
మానవు కో స్‌ = భగవంగుడు 


గుమ్మ లూరి see 





దాగా గలు వము a నమా urement 


లారా యా జలటాలలోడు. బుకగంరాదాతి భాగాల నానో జనాల, 





1 God is a circle whose centre is everywhere and 


circumference nowhere, ఎ St. Augustin 


;గవ౦తుడు 151 


పలయ రేఖకు బోలి వశమె ఆబ్బగ నీ 
కొది మధాళ్ణింజ ము బ్య్‌పయయ 
యెల్ల జగంబుల కీవె యాధారము 
లెక్కల కన్నింటి కొక్కుటి వలె 
ధర్మము _ఎపె యెంతయు జ *ఎచుందువు 
అలుపు వంకన్‌ [దాసుములు విధమున 
బెటుగవు తయిగవు విభజింవబడవు శూ 


న్యాంకము పల నకలలళక చరిత 


స! 


- ఆదిభట్ట నారాయణదాసు 


\ 
తనను గురించి ఆలోచించేవాడు మనిషి, లోకాన్ని గురించి 
అలోచించే వాడు _చివము. -- మాతృ, అనసూయా డేవి 


భగవంతుడనేవాడు లేనటయితే, అట్టి వాణ్ణి కని పెటవలసిన 
(౧) రు 
ఆవశకత వున్నది. _వాలేర్‌' 
మి i టు 


దైవం, గురువు, ఆత్మ, మూడూ ఒకే వస్తువు యొక్క భిన్న 
రూపాలు, _దెపమందు విశ్వాాముంచి ఆరాధన చేయగా, _దెవం 
గురు రూవంలో [(వభ్యష మవ్వతుంది. ఆపే గురుసేవ చేయగా 
గురువు నీకు ఆత్మగా సాషాత్మ.రిస్తాడు. 

ట్రీ కాశీ [పసాదబాజు 


భగవంతుడు [ప్రతిఫలం యివ్వడానికి కాచుకొని వుంటాడు. 
వు స సె మంచి ఫలితం, చెడ పనిచేసే చెడ్డ ఫలితం ఇస్తాడు - 


తననన... Mt ames RTs 1 Tare గజా గా! ఆట! Aree జ వాజి? అ వంతు లలా లా పభాతుతాన. వావావ లు ల జవాను కోరగా గారాల నవని ఉవాము. తా... ుకాణలు! 


If God did not eit, it oud be necessary to 
invent him. ~~ Voltair 


152 


భగవంతుడు 


అందుకనే భగవంతుడికి కర్మఫలదాత ఇని పేరు వని నంది, 


సా, 


— శ్రీ సత్యః కాదా 


ఆని జో 


దేనియొక్క అందవికారాలనూ పట్టించు; క్క ఆ చూపం సరించిన 
RB) స్మరించాలి. షిర్డీ: నాయుబాబా 


ఖ్‌ జి న. ॥ 
దెవం నాదబిందు కళాలీతమని అన్నారు. అంది శోబ్బగుణము, 
కా ( 
స్సుకు అగమందున్నట్లు చెప్పబడి బు, సాణాసీక 
అ|గంగా ఉన్నదనే క్రళ = త్‌ మూడింటిని నాదో మం అఖభిత 
మనదని అర౦. _సిలంర" జూ బత్మ్య[వసాద్‌ 
ba mp భు 


భగవంతు ఈకళ్ళతో మూ కర్మ ఉయయా లక అగ వంతుడు 

తెలియబడడు. ఇటా చెప్పటపుంట అర్తం - భగవంత చూడ 
a) ' (om 

టం అంటే తాను భగవంతుడు కావడం. 


జ hr. ap 
bP ము ఏపుహరి 
al 


భగవంతుడు ని భ క్రిస్‌ హం గాన నీ సోక్తిని చూపడు. నీ 
Fy 


గుణమును చూస్తాడేగాని నీ కులమును చూడడు. నీ సీతిని 


= 


చూస్తాడేగాని ని సీజాతిని చూడడు. నీ చితయుగే గా ని వి త్త 
మును చూడడు. భగవం౦ంచుడు ఎప్పుడూ య త్తె త 
చోరుడు కాదు. — 8) నెట్‌ తర “"యుదొదా 


దేనినుండి సర్వజపులు సముతృన్నమయి, ఎఉటిగ, Ue శ షనిలోకి 
పవేశిస్తున్నువో అదియే [బహ్మము. 


౩4 స త్‌ో క్‌ 
Ne చ 
ఆత తింటూ పనిషతు 
“యుల నడాల్‌ pam 


భగవంతుడు 153 


x 


భగవంతుడు సర్య్వ|కా వ్యాపించియున్నాడనే సత్యాన్ని గుర్తిం 
చడం అవనరం. మనం చేసే పాపకార్యాలన్నీ ఎవరూ చూడ 

నప్పుడు చేస్తుంటాం. కాని అపుడు సహితం భగవంతుడు 
చూస్తూనే ఉన్నాడని, మనం చేసే వనులనేగాక, మన ఆలోచ 


నలను గూడ చూస్తున్నాడనే సత్యాన్ని [గహించినప్పుడు మనం 
పాపాలనుండి విముక్తుల మవుతాము. _ మహాత్మాగాంధీ 


శరీరమనే శక్నేత్రంలో మంచి వనులను వి త్రనాలుగాచల్లి, భగవ 
నామస్మరణ మనే నాగలితో, నీ హృదయమే _రెతే దున్ని 
సట్లయితె, సీ అంత;కరణలోనే భగవంతుడు ఉదయిస్తాడు. 

= గురునానక్‌ 


అన్నీ తానే అనుకొనే మన సత్యమే భగవంతుడు. నాలుగు 
చేతులూ కాళ్ళతో వేరుగా ఎక్కడో లేడు. అన్నీ అయి 
ఉన్నాడా, చసత -రోమతో _దవం ఉండడం కాదు. చీమగా 


aft, 


అ 


మగా _దవం ఉన్నాడు. దెవం అంతటా వ్యాపించి ఉండడం 
కాడు. ఆంతా అయి ఉన్నాడు. 


_. మాతృ అనసూయా డేవి 


శఈశ్వరు దేమీ ఆకాశం నుండి దిగివచ్చే వస్తు వేమీ కాదు. 


అదొక అవన లేక సతి. అది | పాణం తాలూకు సిరావన. 
a if ~~ థి 


[పాణానికున్న చంచలత్వాని కే మనన్సు అని పేరు. ఏ 
షు ms సా మౌనాన్ని ఫ్ర సిరం చేయగలిగి నట్లయితే మనన్ను 


154 ఆ భగ వర్దీత 
[ప్రాణాన్ని స్టిరం చెయ్యడానికి గ్రోషమెన ఉపాయం 
(|పాణాయామం. నదుల్లో కల్లా గంగ, మంత్రాల్లో వణవం, 
తీర్ధాల్లో కాశీ గోషమెనట్లు గానే, సాధన అన్నిటిలోకీ పాణా 

యామం గేషమైనరీ, శాస్త్ర సమ్మత మెనదీను. 
--యోగిరా జశ్రీ శ్యామాచరణ లాహిరీ 


భగవద్గీత 

* మీలో సంస్కృతము తెలిసినవారు రేపు లేక ఈ దినమే ఒక 
గీతా పుసకమను కొని చదువ |పారంభించుడు. ప్పీల్రో 
సంస్కృతము తెలియనివారు కసీసము గీతకొర కైనను సంస్కృ 
తము నేర్చుకొనుడు. నేను యదార్త్హముగ చెప్పుచున్నాను. మీరు 
కని విని యెరుగని అమూల్య జాన భాండాగార మెంతయో 
గీతయందు కలదు. — మహాత్మా గాంధీ 


* దేహముకం టె ఇందియములు, ఇండియముల కన్న మనస్సు, 
మనన్నుకం టె బుద్ది, బుద్ధికం టె అత్మ, ఒకదాని కంది ఒకటి 
| శేషమనియు, ఇట్టి ఆత్మను శతెలునుకొని బుద్దితో మనస్సును 
న్మిగహించుకొని దుఃఖకారియగు కామరూప శత్రువును నిర్దించ 
వతెనని గీత ఉపదేశించినది. . ఎసి. నాత్రాయణ రెడ్డి 


ష్‌ మనుష్యులకు మిక్కిలి భయావహమగు మృత్యువును తృణ 
[పాయముగా చూచునట్లు ఉపదేశించగల మహా [గంధము 
భగవద్గిత. దా ఎ. రాఘవరావు 


ఖారత దేశము 155 


ws 


ప mie 11 ము pratt Mere అజం గ. themed! 


గ have ade Gita as the main source of my 


నా విజ్ఞానళాస్త్ర పరికోధనలకును, నూతన సిధాంతములను 
రూపొందింయటకును నేను భగవధితను పధానమైన ఉత్సాహ 
కేందముగను, మార్గదర్శకముగను స్వీకరించాను. 

--- ఆల్‌ బర్డ్‌ ఐన్‌స్టీన్‌ 


భయం 


ఐశ్వర్య మూ అధికారమూ మనశ్శాంతి నీయడం కల్ల. _ ఎందు 
చేతనంటే వాటి నంటి పెట్టుకొని సీడలా వుంటుంది భయమనే 


దెప్పుడు. =-మాలతీచందూర్‌ 
నయమున బాలుం దావరు . 
భయమున విషమ్ము నెన భక్షింతురుగా. _సుమతీ శతకం 
ఊళ్మోవారికి కాటిభయం, పొఠుగువారికి నీటిభయం. 
సామెత 
చసన తప్పుకు అంతరాత్మ చెల్లించే పన్ను భయం. 
= సెవెల్‌ 
భారతదేశము 
ఉతరం యత్‌ నము[దస్య 
హిమా|దేశ్చెవ దశ్నిణం 
వర్గం తద్‌ భారతం నామ 
భారీ యత నంత తిః, --విష్ణుపురాణం 





inspiration and guidance for the purpose of 
scientific investigations and formulation of my 
theories. -—Dr. Albert Binstein 


భారత దేశము 


(సమ్ముదమునకు ఉత్రరముగను హిమవత్పర్వతములకు 
దక్షిణముగను వ్యాపించియున్న ఈ దేశము భారత వర్షము, 
ఇందున్న వారు భారతీయులు.) 


“భి అనగా కాంతి అని ఆర్థం. రతి అనగా మునిగియుఆడుట. 
భారత అనగా వెలుగులో, కాంతిలో, జ్యోతిలో తన్మయు శై 
యుండువాడని అర్థము. భారతీయుడనగా అంధకారమును అజ్ఞా 
నాన్ని వరించి కాంతి వెలుగును జానాన్న్ని స్వీకరితచువాడని 
౬ (ety 
అర్ధ ము. అట్టి వ్యక్తులుగల దేశము భారత దేశం. 
ఎఆా-స్వామిచిన్మయానంద 


సగర మాంధాతాది షట్బ[కవర్తుల 
యంకశీమల నిల్పినట్రిసాధ్వి 
కమలనాభుని వేణుగాన సుధాంబుధి 
మునిగితేలిన వరిపూత దేహ 
కాశిదాసాది సత్క.వికుమారుల గాంచి 
కీర్రినందిన పెద్ధ గేస్తురాలు 
బుద్దాది మునిజనంబుల తపంబున మోద 
భాష్పముల్విడిచిన భక్తురాలు 
సింధుగంగానడి జలజీర మెపుడు 
గుడిపి బిడ్డల బోషించుకొనుచునున్న 
పచ్చి బాలెంతరాలు మా భరతమాత 
మాతలకు మాత సకల సంపత్చమేత ..గుజ్జం జాషువా 


(పకృతి ఒసంగగల సంపదను శ క్తిని సౌందర్యమును సమృర్ధిగ 
ఫొంది, కొన్ని పట్టులందు సాక్షాత్తు భూలోకన్వర్గమా యనిపించు 


భారత దేశము 157 


నట్ట దేశ మెక్కడున్నదో లోకమంతయు వెదకి చెప్పమన్న 
యెడల అదిగో భారశ వర్షము జని (వెలెల్రి చూపురును, 


ఏ ఆకాశము [కింద మనుష్యుని బుద్ది తన ఉత్తమ (పజల 
కొన్నింటిని పరిపూర్ణ ముగ వికసింప చేసికొని, జీవనసమస్యలను 
గాఢముగా విత్మంచి, వానిలో కొన్నింటికి పైటొో, కాంటుల 
సిద్ధాంతములను చదివిన వారిని సయితము సావధానముగ చెవి 
యొగచేయగలున టి పరిష్కారములను కని పెటైనని నన్నిడిగిన 
సట అ విడో భారతవర్షను అని (వేలెత్తి చూపురును. 


ఇక్కడ ఐనో పాలో ఉన్న మనము, గీకుల, రోమనుల 
ఎమెటిక్‌లగస యూదుల ఆలోచనలతో దాదాపు పూర్ణముగ 
షింపబడినవారము. మన అభ్యంతర జీవనము ఇంకను నిర్లో 
షముగ, ఇంకను సమ్మగముగ, ఇంకను సర్వతోముఖముగ 5 
వేయేల ఇంకను అచ్చముగ మానవోచితముగ నొనర్చుకొని, 
ఈ (బతుకును సలంస్కరించుకొని శాశ్వత జీవనమును సంపా 
దించుకొనుటకు కావలసిన రసాయనము ఏ దేశపు సారత్యతములో 
దొరుకునాయని చూచుకొందునుగదా, అది లభించుచోటు ఆదిగో 
భారత వర్షము ! మాక్‌ ముల్లర్‌ 


; 2 


వ్‌ 


* డివాలా ఎత్రిన మ ఎప్పటివో వెనుకటి లెక్కలు 
బండెడు చూపిసీ ఏమి [వయోజనం గ “పూర్వం హిందూ దేశం 
ఇలా వుండేది" నే ఆలోచనలతో కాలయావన చేయబోకు, 

“ఇందూ దేశం ఎలా న! ఆనే సమస్య పరిష్కరించ డానికి 
ఆలోచించు. ---స్వామిరామతీర్థ 


158 


భారత దేశము 


వేదకాలం తర్వాత భారత చేశ వఒనానికి రెండే రెండు కారణా 
లున్నాయి. మొదటిది : ఇహాలోరంవట్ల వెముఖ్యం చూపి 
పరలోకాసకుతె పరుష |వయరుం మాసి అదషానికి 

అమ పద్య లప 
పాముఖఃమివ(ఃడం. రెండవది : సంభుంహోని అరభాగమెన 
9 లి చలీ 4 కా 
స్రీలను అశకులను చేయడం. 


WSR శ్రీపాద చాషోాదద సాత్వాలేకర్‌ 


3 


శ 


తాను రూచున కొమ్మును తా నే నరుకోపడం ఇండియాలో 
గొప్ప హాబీ. _.మన్నవ గిగిధరరావ్వ 


రాజకీయవే త నాలుక తప్ప బాచతచేశంతో ఏడీ కదలదు 
టిక్‌ DEY విమర్శకుడు 


ఒకరి బాధ్యత మరొకరిపె [తోయడమనే వ|క్రియ ఇండియాలో 


సర్యతా కానక నురరీ. _-టి ఆర్‌, మంకేకర్‌ 


| 


ఇండియాలో ఏవీ కదలడం లేదు, కాలం తవ్వ 


_--హామవతీగులగన బహుగు*ి 


నేటి భారతదేశం ఏనో కొన్ని భాగగవంత మైన చిన్న దీవులున్న 
దారి.ద్య సాగరం, --చం[దడ శేఖర్‌ 


ఖ్‌ 


హిందువుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువలన జ భారత దేశం 


లౌకికవాద దేశంగా కొనసాగగలుగుగున్నది. 


బా] వీమసీదు కార్యచరణ నమిశి సభ్యుడు జాసీద్‌ హనదీబ్‌ 


భార్య శ 159 





* ఉద్దేశ పూర్వకంగా కాక, కేవలం కాకతాళీయంగా అంగ్లేయులు 
ఇండియాను జయించారు. వాళ్ళు చేసిన ఏ గొవ్ప వనీ ఇంత 
అనుకోకుండా జరిగిందికొదు.? -ాసీలీ 

శ పపంచంలో కెల్ల పెద్ద వింత ఏమిటంటే, భారతదేశాన్ని ఆంగ్లే 

భా 9 శ! స 
యులు జయించడం.” .కార్లయిల్‌ 


భారతీయులు 


* భారతీయుడు తోటి భారగీయునికి వ్యతిరేకంగా క్ముటవన్నుతూ 
వుంటాడు. లేకపోతే అతనికి తోచదు. జీవితంలో రమ్యత 
వుండదు. ఎవరో ఒకరికి వ్యతి రేకంగా పనిచేస్తుంటాడు. భార 

_ తీయునికి నయముకాసి వ్యాధి ఒకటున్నది. అది వాచాలత్వం,. 
అతనీ ఉ దేశంలో పూటలు అవసరం, కృషి అనవసరం. 
= రంజీసహానీ 


* మనం జనాభా మాత్ర మే = సంఘం కాదు. అర్లీ కృష్ణ 
భార్య 
శ. భార్య చోడుకున్న 'పెరుగులాంటిది ; గర్ల్‌ (ఫెండ్‌ పొంగుతున్న 


పొలలాంటిది. శ్రీ డి.వి.ఎన్‌. కామేశ్వరరావు 
* Nothing great that has ever been done by English- 
men, was done s0 unintentionally, so accidentally, 


as the conquest of India. _ — Seely 








2 The greatest wonder in the world is the conquest 
of India by the British Carlyle 


శే 


16౮ భార్యాభ రలు 


భార్యాభ ర్తలు 
ష్‌ వాగరా వివ సంపృృక్రువాగర్ధ (పతి పతయ 
జగతః పితరౌ వనే పార్వతీ పరమేశ్వరా. 


వాక్కు, అర్దము, ఒండొంటితో నిత్యము గూడియున్న విధ 
మున ఒండొకరితో నిత్యం గూడియున్న పార్యతీవర మేశ్వరు 
లను వాగర్ధజానమును నాకు అనుుగహించుట_కె నమస్కరించు 


చున్నాను. హౌ శీదాసు 


లః విధేయత గల భార్య భర్రను కాసిస్తుంది. 
ఎ అంగసా మెగ 
(గ 


త స్వామిరామతీర్దుని భార్య జకనాతు వారితో “నేను మీము జ్రాపక 
ముంటినా” అని (పళ్నింప రాముగెట్లు ఆవాబీచ్చెను : బనేదు. 
రాముని కట్టిజావక మెన్నడును లేదు. నీ కంటి నేను వేరుగా 
నుంటినని తలచినపుడే నేను నిన్ను జాపక క ముంచుకొనవతెను. 
నీ కండ్లు ముక్కు చేతులు నీకు జాపకమున న్నవా ? లేవు. అవి 
యును 'నీవును ఒక్క టే. నీకంటె అవి భీన్నములు కావు. ఇట్టి 
యెడ బ్ఞావకావసర మేమున న్‌: -- స్వామి శేశవతీర్థ 


* అలు మగల మధ్య తగవు అదంమీద అవగింజసంచిన. 
స 
-— సామెత 


ఖా భావం తెలుసుకుని (వవ ర రించేదే భార్య ; బొడ ధ్యత తినుపని 


భరించేవాడే భర, -.మాతృ అననూయా దేవి 


lei 

కంచం దగర వేరయినా, మంచం దగర ఒక్క_టవుతార్వు 
_-సామెత 

జీవితం రేడియో సెట్టుకి 

భర ఏరియల్‌ భార్య ఎర్తు. -ఆర్ముద 
జార్యాభర్తలు క తెర యొక్క రెండు అంచుల వంటివారు. 
విడదీయబడనస.తగా అతకబడి పుంటారు. తరచు ప్యతి రేక దిశ 
లలో సంచరిస్తున్నట్లు కనిపించినప్పటికీ వారి నడుమకు వచ్చే 
ఎవరి నైనానరే శిక్షిస్తుంటారు. - సిడ్నీస్మిత్‌ 
భావములు 
మన భావాలు ఎక్కడ జీవిసున్నాయో, మనమక్కడ జీవిస్తు 
నా మః = స్వామివి వేకానంద 
మంతమునందు, తీర్ధమునందు, _దెవమునందు, గురువునందు, 
జ్యోతిష్కులయందు,. కొషధమునందు, ఎట్టి భావమో అట్టి 


సిద్దియే కలుగును. =D} లత సూక్తి 
భావస్వాతం త్యం 

నీపు చెప్పే మాటలతో నేను ఏకీభవించను గాని నీ భావమును 
(ప్రకటిం చడానికి సీకుగల హక్కును నా జీవితాంతమూ సమర్థి 
స్తాను. రూసో 
భాష 

భాష యన్నది భావములను వ్య క్రీకరించు సంకేతముల వ్యవస్థ. 
వసన సాన్యూర్‌ 


[421--] 


లీరవు 

శబార్దాల సమ్మేళనమే భాష. వడాల రామకృష్ణా రెక 
వేరులోనుండి కొమ్మలు వెలసినట్లు 
అన్ని శబ్రాలు నిశ్శబ్ద మండె పకి 

గాలీబ్‌ గీతాలు (అను : దాశరథి) 


ఫీరువు 


* నిజము చెప్పలేడు, నిర్భయత్వములేని నరుడు 
(పజల కె పెనంగ లేడు, ముల్లె ఏడువ లేడు 
ముజికి సంసారమ్ము వదలలేడు, సుంత కదలలెడు. 
తుమ్మల సీణారామమూ రిచౌదరి 
భూతదయ 
% ఇంతువుల కన్నా మనం మేధావులం, సమ షులం, కనుకనేవాటి 
శేమానికి మనం క రలం. అనిది సెంట్‌ 
* సర్వ భూతములందు దయగలవాడు దేవుని కృవకు పాకుడు, 
= ఏను క్రీస్తు 
న్‌ యదార్హమైన | పేమభావం జంతువులతో స్నేహము వలననే 
కలుగుతుంది. -ణవహర్దాల్‌ నెహూో 
స్‌ జీవితానికి గొప్ప అర్థం భూతదయను కలిగియుంతటమే. 
-అ్మజవాంలింకన 
* 


విశ్వాసం చాలమంది నునుషుల్లో వుండని గుణం. అడి జంతు 
వులో వుండే గుణం. రుక్మిణీదేవి అరండేల్‌ 


మతము 163 


* దయను ఎంత వేగంగా రెట్టించితే అది అంత మంచి ఫలితాల 


నిసుంది. బోర్‌ సాయర్‌ 

* ఈ జీవులన్నీ ఒక్క-ని చితములే, =కవీరు 
మంచి 

ఖ్‌ (ప్రపంచ మెంత దుర్మార్గంలో (పవ రిస్తున్నా, తెలిసో తెలీకో 
సన్యా రానికి ధాసోహ మంటుంది. _మహాత్మాగాంధీ 

ఖ్‌ మంచి పనులు చేయడంలో కాంపిటీషన్లు తక్కువ, (పపంచానికి 
ఒకు. డే గాందీ. _వీనాబేవి 

* నీవు మంచివాడవు కాదలి సే మంచివారిలోని మంచిని పెమించు, 
= ఆంగ్గసామెత 

మందు 

స్ట్‌ మానింది మందు. సామెత 
మతము 


అసమానతలు లేని సమాజము అసంభవము. నీతి నియమాలు 
లేషంగడ అసమానత దుర్భురము. మత విశ్వాసము లేకుండ నీతి 
నియమము లుండజాలవు. ఎ నెపోలియన్‌ 


ఖః మతం చేవలం ఒక ఆరాధనా విధానానికి పరిమిత మెన దే కాదు, 
; పేమ, సేవలలో కూడిన జీవనమే నిజమైన మతం. 
గురు తేజబహదూర్‌ 
* మతమును విడనాడిన విజ్ఞానం [గుడ్తిది; సెన్సును తిరస్కరించే 
(ing డ రూం 
నుతము కుంటిది, - ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌ 


164 మధ్యష్న 
మతముయొక్కమార్శము దోషరాహిత్యాని కి ప్రో 
మెన మార్గం, కాని జనునరించుటకు క కష మనది 
ss. ఉత్తమంగా వ్యవహరించడం, 


పానం. ఆది సర 


ఉ త్రమంగ్గా 
తోటి మా; నన్సలలో 
ఉ తమత్వాన్ని చూడటం - ఇదే నాదృష్షిలో మతానికి అర్థం, 


హాలివుడ్‌ సినీతార మేరిఫిక్‌హో 


% సీత నుతమును సమెక్య పరుసుంది మతము నీతిని పవిశ్ర 


మొనర్చుతుంది.* -రఘుపతీ వెంకటరత్నం నాయక్ష 


మత మన్నది నాకంటికి మన కెతే 
ద్వేషాలూ రోషాలూ తెచ్చెదే మత మైళే 
మతం వద్దు గితం వద్దు 


మాయామర్మం వదు _దేవులవలి కృషకాసి 
es) ౧ థు 


మతములన్ని చేరి మతిచెడి కలహింవ 
(పమ అన్నమాట పరుగుతీయు 
[పేమ లేని మతము పిచ్చిగా మారును 
=విశ కయోగి విశ్వం 


మడశ్యము 
స్‌ ఆల్కహాల్‌ కోఠికను పుట్టిస్తుంది, కాని [కియాళ కిని తగ్గిస్తుంది, 
_ షేక్సియక్‌ 


వ real] 


1 Morality unifies religion and rcligion 92000116; 
morality, 


స్సు 165 


మొదట మనం మదాన్ని |కాగుతోరి, తుదరు ఆది మనల్ని 


కాగుతుంగి, _అంగలోకో కి 
hh) ప] 


సింహము ఎదుటకు వెళ్ళినప్పుడు భయనడకు ; 


? 


అడి నీ పగాాకమమ కు గీటురాయి 
కరవాలమునకు సీ రంత్తున నండించునప్పుడు భయపడకు, 

ఆది సి బలిరానమునిరు మంచి మచ్చు తునక 
పరగ గమునుండి [కీంగికి చుముకునపుడు భయ 

వడకు; అది నీ తవమునకు సరియైన సాధన 
అగ్నిజాలలు నల. చెన* నబముకొనునపష్ప సు 

భయపడకు; ఆది నీ సహనళ క్రికి గట్టి పరీక్ష 
కాని, మద్యమునకు మతము తప్పక భయవడు 

అది పావములకు, ఆనాచారములకు కన్నతల్లి | 


_గౌతమబుద్దుడు 

సారాయిలో సత్యమున్నది.* _.అంగ్గసా మెత 

మధ్యతరగతి 

సమాజంతో పెన నురుగు, అడుగున మడ్డి మధ్య అతు త్రమం. 

_వాల్లేర్‌ 

మనను 

[బవ్శో౧డంలో an వున్నదో అణువులో గూడ అదే వున్నది. 
శూనవ నరీరంలో గూ అదే వున్నది. 


ల య శ అట అబు ఇల చా ల ళం పోక పవర య వారం వారా. అనా రారారా 


There is truth in wine. (Truth comes out under 


its influence). Proverb 


166 


మనస్సు 


సూర్యుడు మానవ శరీరంలో ఆత్మగా వున్నాడు. చందుడు 


మనస్సు. భూమియే మానన దేహము. ఈ మూడింటి సంబంధ 


మును నిరంతరం గుర్తుంచుకోవ తెను, 


మానవుని మనస్సు సింహద్వార ము. దానికి ఒక వెపున 

వెపున దేహము (Matter) 
వున్నాయి. మనస్సు లోవలివెపుకు చూసే ఆత్మ, వెలునలికి 
చూసె శరీరము కానవస్తాయి. Mind is the gateway 


between maiter and intelligenee. 


అత్మ (Intelligence), మరొక 


TES ఎన్‌, శాస్త్ర 


మనస్సుకున్న శ కిని మాటల్లో చెప్పడం అసాధ్యం. మానవుడు 
తనకున్న బాహ్యాంగాలతో ఎన్ని కార్యాలు నిర్వ ర్రించగలడో 
శన మనస్సుతో గూడ అన్ని కార్యాలూ, అవసర మైతె ఇంకా 
ఎక్కువ చేయగలడు. --మి సెస్‌. లూసియా రెన్‌ 


జా్యగదవస్థలో, మేలుకొనే స్టితిలో వరకి ఇం|దియాల ద్వారా 
విషయాలను [గహిస్తాడు. కలలో మన స్ప అయిదు ఇ౦[దియాల 
పనులూ చేస్తుంది, గాఢ నిదలో మనస్సు సంస్కార 
రూపంలో, సూత రూపంలో, వాననల రూపంలో పనిచెస్తుంది. 
ఈ మూడు దశలలోనూ తెలునుకొనే సితి ఆత్మ. 

అంబడిపూడి కొండయ్యశా స్త్రి 





మనస్సు 'స్వేచ్చాజీ! ; బుది నియంత. 
౨ థి 


= కొడవటిగంటి కుటుంబరావు 


మనస్సు 161 


x ఇతరులకన న్న మనం ఏ విధంగా భిన్నుమో తెలిపేది మనస్సు, 
ఇతరులలోను మనలను సమానమైన లక్షణాలేవో తెలిపేది 
హృదయం, జు ఎక్కిరాల కృష్ణమాచార్య 


x మనస్సుకు మనన శక్తి, జిజాస, ఊహ అన మూడు గుణా 
కావల వ 


లుంటాయి, ఉషశ్రీ 


* ఒకరికిసే మరలిరాదు - ఓడిపోతే మరచిపోదు 
గాయమెలే మాసిపోదు - వగిలిపోలే అతుకు పడదు 
మనను గతి ఇంతె = మగిష్మి (బతుకింలే 
మనసున్న మనిషికి సుఖము లేదింతే. == జ్మతేయ 


అందాని త్రీ ఆనందాని సిక మధ్య మూదం ఎంత ? 
అందానికీ అనందానికీ మధ్య వారథి మనస్సు. 

_-పోతుకూచి సాంబశివరావు 
గొఢంట నటికిన తరువయినను మరల చిగురించును గాని మాట 
లచే విజిగిన మనస్సు తిన్నబశ చేరదు. 

= విదురసీతి 

¥ మసస్సును Jere కాగము చేయుటకు దీపము పె ద్భృషి నిలుపుట అతి 

సులల మన మూరమ్ము ట్రీ రామకృష వరమహంన 
టా (1 3 ణు 


ee సీన్స - చింతలచెలి నీవు 





మనస్సు 
నాటకరంగానివే _ మనసా - తెగిన వతంగాని 
ఎందుకు వలచేవొ - ఎందుకు వగచేవొ 
ఎందుకు రగిలేవొ - ఎమై మిగికేవొ 
కోర్కె ల సెఐ నీవు _ కూరిమి వల నీవు 
ఉఊహాల ఉయా సలు టే - మనసా - మాయల దయాగని వే' 
లేసిది కోరేవు జ ఉన్నది వది టేవు 
ఒక పొరచాటుకు - యుగములు హొగివేవు. —౪| తేయ 
ఇనుము విరిగనెని యినుమారు ముమ మారు య 
కాచి యతుకనరు రు కమ్మరడు 
మనసు విరిగెనేని మరిగూర్పరాదయా ఆం వేమన 


మనస్సులు విరిగిన తర్వాత సు మి తులలో (పేమ జసించదు. 
పాలు విరిగిన తర్వాత ఎంత మడించి రా వెన్నరాడు. 
---అక్సరీ కాలపు కవి రహీమ్‌ఖాన్‌ 
మనసు మూగడేగాని బాసున్నది దానికీ ---అ్మతేయ 
మనస్సు ఉంపే మారముండకపోదు, - సామెత 
౧ 
అ తనలోనే నట కొస్న్ని స్వర్ష్శంగా 


స్వరాన్ని నరకంగా తయారు జేసు ౦దె.నే మిలన్‌ 
౧ అ (౫) 


క క ర కంచన ల పయంలునుకారితోతోటువన వారట సములు! సజ నానతకారటుల్యుడు అరె వగ సుస తా 1 న ావాళానాణా 


* The mind in its own place and in itself 


Can make a heaven of hell and a hell of heaven. 
= Milton 


మనస్సు 169 


x 


[పాకా స లేక పా డెన a ఎంతో 
తన మనస్సును అణ ఎచుకొనలెసి వాడును అంతే 


sume 29.8 


మనసే సర్వము. నార యందలి యనురాగము ఒక విధమై 
నడి. విడయందలి యనురాగషము మణియొక విధమెనది. నమ 
(Be) న 


డిదరను ప, కాని మనోభాపములు వేరు. 
యి (టి 


పుడిలా తీర్చుకున్నాడు కష. --ఆ్యతేయ 


నీ మనన్సు నొప్పించడానికి ఇద్ద కావలసివస్తారు - నీశతువు, 
నీ మితుడు. సీ మీర అపనింద వేయడానికి నీ శ|తువు,ఆవా ర 
సీకు ఆంద చేయడానికి నీ మితుడు. --మార్‌్క్‌ ట్వైన్‌ 


మనస్సు (పవర్హించే తీరుని “ఇడ్‌, ఇగో, నూవర్‌ ఇగో” 
(Id, Igo, వ్‌షర61. 680) అని మూడు రకాలుగా విభజింవ 
వచ్చు. ఈమూడు మానసిక సతులూ [పతి వ్య కిలో అనుక్ష ౧ 
వని చేస్తుంటాయి. చూసిన పతి స్ర్రనీ అనుభవించాలని “ఇడ్‌ ” 
అరాటపడితే, “నూవర్‌-ఇగో' ఇది తప్పు అదితప్పు అని అంటూ 
అనుక్షణం సంస్కారాన్ని "పెంచుతూ వుంటుంది. ఈ రెండిటి 
బాలెన్సు అగు మానసిక (పవ ర్రనే “ఇగో'. 

=డా॥ జి. సమరం 


4-22] 


170 


మనుష్యుల 
* మానవుని మనస్సు ఒక ఊట బావి. నిత్యనూతనంగా ఉండగ 
ఆంతర్‌ శకి దాని కొక్కూదానికే ఉంది. 
జిడ్డు కృషమూ 
షః బంధీంచినా, బంధనాలు తెంపీనా మనసే. 
-తైె [లేయోపనిషత్ర 
వ స్వార్ధానికి చోటివ్వనంత కాలం మనస్సుకు ముసలితనం రాదు. 
వ 
* మనన్సు అనే ఆరని జ్యోలే మనష్యునికి పెద దివిటీ. 
-జీడు కృషమూ 
6 థు జంక్‌ 
మనుష్యులు 
* 'శేవలం రుచిబీవి వశువు ; ఆభిరుచిజీవి మానవుడు. 
_-యస్వీ జోగారావు 
ల ను ఆదర్శం లేసి వ్యక్తి తెడ్డు లేని వడవ లాంటివాడు. 
మహాత్మా గాంధీ 
రా మానవ శబ్దానికి అర్ధం మననంచేసేవాడు అని, మనుష్యుడు 
ఆంటే మనను కలవాడని అర్థం. —ఉష రీ 
* మానవుడు ఆరించుకున్న నంవద, విజ్ఞానము, సదుపాయముల 
కన్న తాను ఎక్కువ విలు వెనవాడు. ఈ అంశమును విన్మరించి 
నపుడు చెడ్డరోజులు వచ్చును. ---ఎక్కిరాల కృష్ణమాచార్య 
రన 


మనుష్యుడు కారువంటివాడు ; గురువు _డె)వరు వంటి వాడు ; 
భగవంతుడు 'పెటోలువంటివాడు. గురువు పర్యవేక్షణలో, 


. మనుష్యులు 171 


భగవంతునిపై విశ్వాసంతో మనుష్యుడు జీవితాన్ని సఫలం 
చేసుకోవాలి, --విశ్వయోగి విశ్వంజీ 


* ఎడం ఎడంగా నాటిన మొక్కలుకూడా పెరిగినకొద్దీ దగిరపడి 
కలునుకుంటాయి. మనుషులు పెరిగినకొద్దీ దూరమవుతారు. 
కొడవటిగంటి కుటుంబరావు 


x భయము, స్వలాభ మే అనేవి రెండూ మనుష్యులను నడిపిస్తాయి, 
= సపోథియన్‌ 


* మానవుడు పక్షివలె ఆకాశంలో ఎగరడం నేర్చాడు ; చేవవళె 
నీటిలో ఈదడం నేర్చుకున్నాడు ; కాని మానవుసివలె భూమి 
మీద మెలగడం నేర్చుకోలేదు. -- బటండీ ర స్పెల్‌ 


¥ సాధాథణంగా మనుష్యులు చేసిన మేలు మరుస్తారు ; అతిగా 
మాట్లాడుతారు; మససులో ని ఆంతర్యాన్ని బయట పెట్టరు; వమా 
దం కనిపిసే తప్పుకుపోతారు; తమదికానిదాన్ని స్వంతం చేసుకో 
జూస్తారు. _-- మెకియ వెల్లీ 


శ మనుష్యులు అమాయకంగా వుండి అప్పటి అవసరాలకు ఎంతగా 
తొందర వడతారంటే, మోసగించ గలవాడు గనుక వుం 
మోసపోయేవాళ్ళు ఇ దొరుకుతారు. -- మెకి య వెల్లీ 


షో మనునుణు తమ తండి మరణాన్ని అయినా తేలికగా మరచి 
పోగలరు.కాని తమ వారసత్వపు ఆ సి కోల్పోవడాన్ని మాతం 


మరువ లేరు, 
జ మెకియ వెలీ 
ne) 


172 


1 


మనుష్యుల్న 
మానవుడు ఆనందం అనుభవించాలంటే అతనికి రెండు a 
యాలు కావాలి. అవి (పమ, జానము. -బె|టాండ్‌ ర స్పెల్‌ 


సీకు చదవడం చేతనయితే పతి మనుష్యుడు ఒక ఉద9౦0దం, 
అన్‌ 
మసిషికి హృదయ నెర్మల్యము కావలెనం పే సేవాభావముండాలి, 


_-స్వామి కి వానంద 


మనుష్యుల ఘనత వడిపోక పోవడంలోగాక, వతనమైన |ప్రశి 
సారి మరల లేవడంలో వున్నది. ఆలివర్‌ గోలుస్మిల్‌ 


మనుష్యుడు మృగమువల [పవ ర్రించినప్పుడు 
మృగముకం టె హీనుడవుతాడు.*ే 
_--రవీందనాథ్‌ టాగోర్‌ 


మనిషికి మరోపేరు వ్య క్తి. వ్యక్షం చేయగలుగుతాడు గనుక 
వ్యరి. దేన్ని వ్య కం చేస్తాడు 4 టట్‌ గుపంగా వుంటుందో 
దాన్ని వ్య క్రంచేస్తాడు. గు పంగా వున్నదీ అంటే అవ్య _కఠగా 
వున్నదనే ఆర్థం, అవ్యకాన్ని వ్య క్షపరుస్తాడు గనుకనే వ్యక్తి, 

జెన్‌. నంటివదెవ్‌ 


న. భామా గరగలు జ్యా! 





Man is worse than an animal, 


When hs is an animal, Tagore 


మనుష్యులు 


x 


lL} 


గాజుమణి యంచు నన్మణి గాజటంచు 
దలచు వారి మానవులుగా" దలపరాదు 
గాజు గాజుగ మణి మణిగ [గ్రహించు 
బుద్ధిమంతు లె జగతిలో బొగడుగాంతు 
--- చిలకమ ర్రి లమ్మీనరసింహం 


చింత వలన మనుష్యుడు గడిపరకకం బె అల్బుడగును. 
(ఈ. 
యతునికి ధర్మరాజు జవాబు 


దున్నునపుడు దూడలలోన 
మేయునపుడు యెద్దులలోన 
యన్న లొకోకి అక్షరాల 
మానవులపట్ల మరింత నిజము. 
-- యార్లగడ్డ రంగనాయకులు చౌదరి 


మనుషుల శేమాన్ని మనస్సూ ర్రిగా ద్వేషించే మనుషులు 
డా క్షర్లూ లాయర్లూ. --ఉమావతి పద్మనాభశర్మ 


మనిషికి ఉన్నది ప పుష్షి, వసరానికి తిన్నది ప ముత. 


(on) లు 


--సామెత 


ధర్మాత్ముడు మానవుని హృదయ బంధువు 
క ఠరుణాత్ముడు ఈశ రని అత్మ బంధువు 


174 


మనుష్యులు 


దాన్ని ఎలా పౌందాలో తెలుసుకుంటే, అనంతమెన శక 
మానవుని అందుబాటులో వున్నది. యోగళాస్త్రంలో ఆ తెలుసు 
కొనడ మొకభాగం.* --- అడమ్స్‌ బెక్‌ 


బంగారంగాదు మనుష్యులు మ్మాతమే 
జాతిని గొప్పదిగాను శ క్రిమంతం గాను చేయగలరు 


మనిపి సంగతి మాటలు చెప్పు, ఇంటి సంగతి గోడలు చెప్పు, 
_- సామెత 


కప్పవలె బురదలోను, పురుగువలె "పేడలోను, పామువలె చీకటి 
విలములోను సుఖముగ జీవింవవచ్చునుగాని మానవు డె యుండి 
యుకాయు క జానములేక జీవించుట మహా దుంఃఖకరము, 


క ట్లో 
వశిష్టుడు 


సోకోర్చువాడె మనుజుడు. _-సుమతీశకతము 


(తతా వజ బు కకకరాకుముణాయయూలయుంావతు క కాలిజావతాకా పందాల! 





Infinite energy is at the disposal of man if he 
knows how to get it, and this is part of the 


gciencc of yoga. —-Adams Beck 


Not gold, oniy men can make 


A people great and strong. -— Emerson 


మనుష్యులు 175 


ర్‌ 


. అతని చుటూచేరే మనుషుల్ని బట్టి 


న 1 గ స జ శ్‌ 
ఆతడెలాంటివాతో తెలుసుంది. _--ఆంగసామెత 
5 ౧ 


మనుష్యుడు గర్వము వీడన ఎల్లరకు (పీయుడగును ; కోవము 
నణచుకొనిన దుఃఖము లేనివాడగును. లోభత్వ్యము వీడిన 
ధనాఢ్యుడగును; ఆశను విడిచిన నుఖియగును. ధర్మరాజు 


మానవుడు “శవంి గాని శవంగాదు. (కివం= శివుడు). మానవు 
నికి మూడు నేతములున్న?. అవి నూర్యచందాగ్నుల నుండి 
వచ్చినవి. అగ్నిన్మేతము అంత ర్నేతము. అది యోగళ క్రిచేత 
మా[తమే తెరువబడును. |త్రిన్నేతు డైన శివుడు భూత భవిష్య 
ద్వ రమానములు మూడును చూడగలడు. నీవు పదేండ్ల [కిందట 
నొక పిల్లవానిని చూచియున్నచో వాని అప్పటి రూవమునే నీవు 
సీ మనసులో మరల చూడగలవు. ఇప్పుడెట్టున్నాడో, ఇక 
పదేండ్ల కెట్టుండునో సీవు చూడజాలవు. దానిని యోగాభ్యాసము 
చేత సంపాదించుకొనవచ్చును. అప్పుడు సప దే కాలముల 
కథకారి వగుదువు. -నత్యసాయిబాబా 


ఆరోగ్యం గలవాడే యొవనవంతుడు, బుణం లేనివాడే ధన 


వంతుడు, _ఆంగ్ల్గసా మెత 


మనుష్యులు 
మానవునికి శారీరక అవసరాలే కాకుండా మరికొన్ని అవసరాలు 


గ్‌ 


మూనవ శళబమఘు మస్‌’ ధాతుస నుండి యుత క పన్న మైనది, జ 
a) 


: గో mn కీ ఆ Wah: WoC దు in 8 ఆ Coo Wu 
యాధారమునుఒటి మానవుడి. యని అనగా ఆల చనాపరుడన్న 
er 


eg) క. 


మత్త ము అ ఖిలకును న. 


హ్‌. 


fs 


మానవుడు మానవుడగిపించుకొన్నద భాష నుపయోగించుట 
దమెరిగి నప్పటినుండియే. అప్పటినుండియే మానవునకు తక్కిన 


[ గ న్‌ న శ అగ న్ని 
జివరాపసలకం౦ంట నొక విశిష్టత యెర్చడినది. -స్పూ రికీ 


పురుషులు విచ్శిత ప్రాణులు. రూ తఈూాతనరలో మూనవ 

వెంట పడతారు; మధ్య వయస్సులో ధనం వెంట పడతారు; 

వృదాప్యంలో ఆరొగ్యం వెంట పడతారు. కక్‌ మేరా 
a) 


గాలిబ్‌ గకొలు, అనువాదం : దాశరధి 


మనుష్యుడు రొరైవలన మాతము కాదుగాని, దేవుని నోటి 
నుండి వచ్చు |వతిమాట వలన జీవించును. 


మత్తయి సువార్ర (4:) 3 


మనుష్యులు 177... 

* మానవ దేహ మొక వృక్షము, ఆ చెట్ల భూమినుండియు మానవ 
సంఘము నుండియు పోషక పడార్గములను తీసుకొనును, 
అందుకు మారుగా వారందరికి అడి ఇవ్వగలిగిన దేమి? (పేమ 
ఫలము. ఆ ఫలముత్పన్నము కానిచో ఆ చెట్టు గొడ్డుచెన్లు. 


--సత్యసాయిబాబా 


% తన (ప్రత్యర్థి కష్టాలలో ఉన్నపుడు నవ్వగల, సుఖాలలో ఉన్న 
పడు ఏడువగల జంతువు మానవుడు. 


_-గోళ్ళమూడి గోపాలకృష్ణమూర్తి 


* మానవుని నడక నవ్మగహాలమీద ఆధారపడిలేదు. రాగద్వేషము 
లనే రెండు గహాలమీద ఆధార పడీ ఉన్నది. 
—మాత్భ,క్రీ అనసూయాదేవి 


* మనుష్యులకు తమ అవసరాలు గుర్తుంటాయే కాని సామర్థ్యాలు 
గురుండవు, _- నెపోలియన్‌ 


* మనిషికి స్వేచ్చకావాలి. ఇతరుల సహకారమూ కావాలి. ఈ 
రెంటికీ వెషమ్యం కలుగకుండా జీవిసేనే మనిషికి సుఖం 
ఉన్న డి. రెండింటికీ ఘర్షణవచ్చి స్వేచ్చనో సహకారాన్నో 
త్యాగం చెయ్యవలసి వచ్చి నపుడు చాల బాధ కలుగుతుంది, 


కొడవటిగంటి కుటుంబరావు, “అనుభవం నవల 
M—2¥# 


మనుష్యులు 
మృతినెరుంగని ఒంటీ దేవతల కన్న 
నలుగురికి మేలుచే సెడి నరుడి మిన్న 


--గాలీబ్‌ గీతాలు (అను : వాశరధి) 


జీవితంలో నటన వృత్తిగా తీసుకొ నేవాడొకప్పుడు 
మానవుడు; నటనే జీవితంగా జీవిస్తున్నాడు ఇప్పుడు. 


---అక్కి- నేని నా గేశ్వ రరావ్వ 


ఎజాతీ అయినా ఉచ్చదశకు ఠాగలిగినదంటే దానికి ఆ దేశపృ 
పార్ల మెంటువారు చేసే శాసనాలు కారణం కాదు. ఆ డేశప్ప 
[పజల శీలసంపదే కారణం. దేశంలో వున్న యావత్తు సంపద 
కంటే గూడ మనుష్యులయొక్క_ విలువ అదికం, ఒకవేళ 
మనకు కావలసిన భెతికావసరాల నన్నిటిని [పభుత్వం సమ 
కూర్చిందనుకోండి, వాటిని సద్వినియోగ పరచుకోగల శీలవంతు 
లైన వ్యక్తులేరీ? కనుక మనుష్యులను ముందు తయారుచేయండి, 


--స్వామి వివేకానండ 


మానవుడు సృజనశీలి లేక (సష్ట. మానవుడు సృష్టిస్తాడు. మాన 
వుడు సృజనశీలి మాాతమే కాదు; సమీక్షకుడు గూడ. అతనిలో 
"హేతువాదం (పతివిషయాన్ని సమీక్షింవ జూసుంది. [పతి 
మనిషిలోనూ సృజనాత్మక అనుభూతీ, నమీశాత్మక ఆలోచనా 


సహజీవనం చేస్తుంటాయి. యస్‌, నంజీవ దేవ్‌ 


మనుష్యులు 179 


x 


1 


.ఓ మానవుడా! చిరునవ్వుకూ కన్నీటికీ నడుమ 
తిరుగాడే లోలకానివి.! -వైరన్‌ 


|పజలు కలియుగాన పాసిక్కు పూ లెరి. 
రాట చాలు 
= వలిర్దమూడీ సత్యనారాయణ 


పతి మానవుడు మూడు విధముళెన గుణములతో గూడి 
ఉంటాడు. తనకు కావాలనే ‘కామం మొదటిది. ఆదే కోరిక. 


"అది నరవేరకపోతే Eee లభించినది పోతుందని 
'లోభంి. కావాలి; విఫలంకాకూడదు; లభించినది పోగూడదు. 
మానవ స్యభావ మిటువంటిది. _సత్యసాయిబా జా 


అశ ఉత్తరధృవం, విధి దశ్నీణధృవం 
మనిషి రెండిటిమధ్య ఎగిరివడే పహసనం. 
—_లఅీవరకొండ దబాలగంగారరతిలక్‌ 


పతి వదార్థమునకు పత్యేక లక్షణమున్నడి. మానవత్వమనగా 
ఆంతర్భృష్టి కలది. వశ్యతీతి పవః అన్నట్లు బహిర్షృష్టి కలడి 
పశువు. మానవాకారంలో ఉన్నా ఆంతర్హ్భృషి లేకున్నచో పశు వే 
గాని మానవుడు కాడు. --సత్యసాయిజాదా 


'గారారానానలవనతడాచ గగనాన ఎ అ రారా ఉండరా దండారి నాలాలు కాభారారా రకాలా రాగా ాాానాాకారానాణాల్యా నులు నన దాతతంతొననా ్తమోరురా ననింయకాయాలంయుత నాం ఇదద. క రాయా రరారాలలతతా. గాను! 


Man ! Thou art pendulum 
Betwixt a tear and a smile. —Byron 


180 


మరణము 
మనుష్యులు పొందగోరు విలువలు మూడు. అవి : ఆదాయమవ్మ, 
భదత, గౌరవము. - హెరాల్డ్‌ లా సెల్‌ 


మనుష్యులు కలహించుకోడానికి హేతువులు మూడు, అవి ; 
పోటీ, న్యూనభావము, పతిష్ట. _ధామస్‌ హాబ్స్‌ 


మనుష్యులు (వక్పతి సిద్ధగా నొండిన హక్కులు మూడు. అపి, 
పాశహక్కు, స్వేచ్చహక్కు, ఆ స్తిహక్కు., 


జాన్‌ లాక్‌ 


మనుష్యులు మూడింటి కొరకు నిరంతరం ఆరాటపడుతుంటారు, 
అని : అధికారము, ధనము, కీర్తి 


మిన్‌ హాజ్‌ మళఠ్ళంట్‌ 


మరణము 
శ తనచావు జగ|త్పళయము. నుదుతీ శతకం 
మ్‌ చచ్చిన వారి కేడ్చెవ£రు చావనివారలభంగి. భాగవతము 


వృద్దులు మరణం వద్దకు పోతారు; మరణం యువకుల వద్దకు 
వస్తుంది, -అంగ్ల్గసొ మెత 


మరణమంకే మరపృలో గూడిన [వశాంత మెన నిద. 


= షేక్సిఫయర్‌ 


మహాత్ములు 181 


% 


వానరాకడ |పాణంపోకడ తెలియవు, సామెత 


ఎంతొ ఉత్సాహవడి కష్టింతమౌర | 
మృతియె లేకున్న రుచి. యేది (బతుకులోన. 
_గాలీబ్‌ గీతాలు (అను = దాశరథి) 


స్వశక్తిని మరచిన అదియే మరణము. అత్మ జ్ఞ ఫి యందుండు 


వాడ 


టయే జీవనము. = సత్యసాయి బాబా 


బాల్యము వదలి కౌమారము, కౌమారము వదలి యౌవనము, 
యావనమును వదలి వార్థ క్యము వచ్చిన మరణముగూడను, 
పాతబట్రలు వదలి [కొత్తబట్రలను పర్మిగహించుటకం టె (పాణ 
హాని ఎక్కువదికాదు. -పానుగంటి లక్ష్మీనరసింహారావు 


అది వచ్చినపుడు నేనుండను, నేనుంటే అది రాదు. 
---ఆ(తేయ 
దరి|దం సముదంలో వెఠనల తెరచావలెత్తి 
[ప్రయాణించే జీవన నౌకలకి మృత్యువే లెట్‌ హౌస్‌, 
_ దేవరకొండ బాలగంగాధర తిలక్‌ 
మహాత్ములు 
ఒక్‌ గొప్పవాని గొప్పతనం ఎందులో కనిపిస్తుందం టే అతడు 
తక్కువవారితో వ్యవహరించే తీరునుబట్టి తెలుస్తుంది. 


“ాకార్లయిల్‌ 


182 


మహాత్ములు 
మహాత్ముల జీవితములన్నీ మనకు గుర్తుచేసాయి 
మన జీవితాలను మనం [(పకాశవంత మొనర్చుకోగలమని; 
మరణిస్తూ వారు మనకొరకు వదలి పెడతారు, 


కాలమనెడి ఇనుకచో వారి పాదము[దలను. 


— లాంగ్‌ ఫెలో 


మహాత్ముల జీవితములు గుమ్మడిపాదువంటివి. ఆ పాదు పుట్టిన 
స్థలమునుండి చాల దూరము [పాకిపోయి అచ్చట కాయలు 
కాస్తుంది. మహఎయులుగూడ పుట్టిన కటుంబములోవారికన్న 
ఇతరుల కే యెక్కువ లాభము కఠిగించువారవుతారు. 


--- శ్రీమళయాశస్వామివారు 


నిరుపేదల కషాలనుచూచి వలవల యేడ్చేవాడే మహాత్ముడు. 
లేనిచో వాడు దురాత్ముడే. -- స్వామి వివేకానంద ' 


మహాత్ముబు సౌఖ్యములోను విషత్తులోను ఒకే రూపములో 
ఉంటారు, సూర్యుడు ఉదయించున పుడు అస్తమించునప్పుడు రక 
వర్ణముతో నే యుండును.శే _ హితోపదేశము 
సంవత్తౌచ విపత్తెచ మహతాం ఏకరూవతా 


ఉదయే సవితారక్షః ర క్రస్వా సమయే తథా 


మాటలు 183 
మానవత్వం 


x శరీరం, మనస్సు, ఆత్మల కూడికయే మానవత్వం. వీటికి 
చేయుట, తెలుసుకొనుట, ఉండుట అనిఆర్ధం. దేహముచేయుట, 
మనస్సు ఆలోచించుట, ఆత్మ సాక్షీభూతమగుట జరుగును. 
వీటి వకత్వమే పూర్ణత్వము. 


— సత్యసాయి బాబా 


మాటలు 


*  మాటలవలననే స్నేహము, విదోధము, తెలివి, మనస్తాపము, 
ధర్మము, పావము, సుఖవృద్ధి, దుష్టత్వము కలుగుచున్నవి. 
కనుక తగినట్లు నేర్పుగా మాట్లాడవలెను. తీక్షణమైన గొడ్డతిచే 
నరికినను చెటు చిగురించును. కాని మాటలచేత చెడిన కార్యము 
చక్క-బడదు. _భారతంలో విదురనీతి 


* చెనాలో ఒక నానుడి ఉన్నది. అదేమంటే నాలుకనుంచి జారిన 
ఒక దురదృష్టకర మైన మాటను. ఒక కోచి ఆరుగ్మురాలతో నైనా 
వెనక్కి. రాబట్రలెము. -- గోల్డ్‌ స్మిత్‌ 


k నిజమే. పసివేరు. మాటలు వేరు. వని అంటు మాటలు చెప్పడం 
కాదు. కాని మాటలు చెప్పడం పనేగా! ఆసలు మాటి అనేదే 


వని, లందులోనూ అనేకులు అనేకకాలం నిరంతరంగా చసన 


184, మాటలు 


పనంతా కలిపితేగాని ఒక్క మాట అవరు. కాబట్టి మాటలు 
చెప్పడం మాటలుకాదు సరిగదా డ ప్రీ పనిగూడాను. 
భమిడిపాటి కామేశ్వరరావు 


త్త ఒట్టి వాని మాట 
గటి నీక మూట. -- పెదబదాలశిక్ష 
టు డి 
న మాటలకం టి హృదయం, ఆచరణ గొప్పవి. వాటి ద్యారా 
మనం యితరులతో (పసంగించాలి, 


--అనుభవానందస్వామి 
* మాట్లాట తెలిస్తే పోట్టాట ఉండదు. సామెత 
న కోకిలమ్మ చెనుకొన్న పుఖ్యం బేమి 
కాకి చేసుకొన్న కర్మ మేమి 
మధుర భాషణమున మర్యాద (పా పించు. _ కరుణ శ్రీ 
ష్‌ మూటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకు వెళ్ళి ఉస్కో ఆంటే 
ఉస్కో అన్నదట. ఎ సామెత 
% నోరు మంచిదవుతే ఊరు మంచిదన్నతుంది. _సామెత 
ఖః మాటకు (పాణము సత్యము. -సుమతీశత కం 
స్‌ "పెదవి దాటితే 'పెన్నదాటుతుంది. సామెత 


ఖీ అల్పుడపుడుపల్కు నాడంబరముగాను 
సజ్జనుండు పల్కు చల్లగాను 
కంచు మోగునబ్లు కనకంబు[మోగునా? ఒవనున 


మాటలు 185 
4 మాట్లాడటాన్ని ఒక లలితకళగా మలచి అందించే ఓర్పూ 
నేర్చూ స్రిలలో ఉన్నట్లు పురుషులలో కన్పించదు... చాలామంది 
పురుషులకి మనం ఎలా మాట్లాడుతున్నాం ఆనే దానికన్న, 
ఎం మాట్లాడుతున్నాం అనే దానిమీదే ధ్యాస ఎక్కువ... మగ 
వానికి “మేటర్‌” (సంగతి) మీద ఉన్న దృష్టి “మేనర్‌" 


(విధానము) మీద ఉండదు, = పోల్మాపగడ రాజ్యలక్ష్మి 
థి కట్టలేని నోరు 

కట ఆగిన యేరు. = పెదబాలశితష 

ట ద 


మాట మూటదెచ్చు, మేటి మి|తుల గూర్చు 
మాటగూర్చి వేయి మాటలేల ? 
చేటుమాట యొకటి కాటికి జేర్చురా. 


బండ్ల మూడి సత్యనారాయణ 


ఇద్దరు వ్యక్తుల మధ్య నిశ్శబ్దాన్ని చీలుస్తుంది మాట. 
ఆనంద ఆపుకో లేనపుడు కళ్ళ మాటలాడుతాయి. 
మాట మ్మాతమే మనిషిని మనిషి చేస్తుంది. 

ఒక చల్రనిమాట నిజమైన మనశ్శాంతి నిస్తుంది. 


M24—] 


స్ట పాలిసాం [పజలను మాటలతో! 2 _డీజ్‌ రేలీ 
స్‌ మంచిమాటకు ఖర్చు లేదు, విలువ అధికం. - హెర్ళర్ట్‌ 
* భావం దాల్చే వేషమే మాటలు, _కార్హయిల్‌ 
జ నోరు మంచిదయితే తల కాసుంది. _సామెశ్ర 


* మానవులు |వపయోగించే శ క్రివంతిమైన మందు మాటలు. 


ఆాకీపీ౦గ్‌ 
౧ 


* భ్రగవంశుడు మనకు రెండు కళ్ళు రెండు చెవులు ఇచ్చాడు, 
కాని నోరు మాతం ఒక్కటే ఇచ్చాడు. దీనిని బట్టి మనం 
మాటాడటంకం [లు అధికంగా వినాలని, అధికంగా చూడాలని 


[గహించవలసి ఉంటుంది. సోక్రటీస్‌ 


మార్చు 
* మంచిడైనా ఒకే ఒక ఆచారం లోకాన్ని చెరువరాదని 
[కొత దాసకి చోటు ఇస్తూ పాతపద్ధతి మారుతుంది. దేవుడు 
అనేక విధాల తన పనులు తాను చేనుకుపోతాడు.ః* 
-మాత్యూ ఆర్నాల్‌ 





1. We govern men with words. —-Disraeli 
2. The old order changeth yielding place to new 
And God fulfils Himself in many ways 
Lest one good custom should corrupt the world. 
—Mathew Arnold 


మోసము 187 


శ మార్చు లెఫికి గొప్ప త్రిల్‌ ఇస్తుంది, 


దాసరి రూస్సీరాణి 
మెరుగు 
+ _ స్వరంలో సేవచేసేకన్న 
నరకంలో రాజ్యం చేయడం మిన్న. -మిల్హన్‌ 
* సింహముతోక కావడం కన్న కుక్కకు తల కావడం నయం. 
సామెత 
* _ స్వారిచేసే తండికన్న, అడుక్కు తెచ్చే అమ్మనయం. 
+  పడదోసే గుజ్ల్జంకన్న మోసే గాడిదమేలు. _సామెతలు 
మొదలు చివరలు 
* రాపికు రేవేమిటి ? _సామెత 
మోసము 


ఒకడు నిన్ను ఒకమారు మోసగిస్తే అది వాడితప్పు; రెండుసార్లు 
మోసగిస్తే అది నీ తప్పు. --రూమేనియా సామెత 


జీతము బత్తెము లేకనే తోడేలు మేకల్ని కాస్తానన్న దట, 
వ. సీటిలో గేదెను పెట్టి కొమ్ములుచూపి బేరమాడినట్టు. 


ఒకందుకు పోసే ఒకందుకు తాగినట్లు, సామెత ల్లు 


తాను చేసే లౌక్యం, మరొకడు చేసే మోనం. 


-గరజాడ అప్పారావు 


తల్లిని చంపినవాడు వచ్చి అయ్యా తల్రిలేనివాణ్ణి కరుణించండి 


అన్నట్టు. -సామెత 


మోకము 


మోతమనగా చచ్చిపోవుటయని భయపడకుము, మోక్షము 
దుఃఖమునకు చావు; ఆనందమునకు పుట్టుక. ఆ దుఃఖము మరీ 
పుట్టదు, ఆ యానందమునకు క్షయముండదు. 


- సత్యసాయిబాజా 


* నాకు మోక్షము ఎప్పడు లభించును ? 
“నేను అన్నది ఆంతరించినపుడు,. 


_రామకృష పరమహంస 


మోక్ష శబ్దమునకు మోజమోహమును, కష=త్షమింవజేయునడి 
యని యర్థము. మోహమనగా (భ్రాంతి. భాంతి యనగా కణ 
భంగురములును అల్పసారములును తాత్కాలిక సంతోష 
దడాయకములెన లౌకికార్థ ములు సత్యములనుకొని వాటికొరకు 
వెంవరలాడుట, -సత్యసాయిజాబా 


యాచకుడు 189 


శ 


సాధారణంగా (పతివారూ “నేను కు ముకి కావాలనుకుంటారు. 
ఇది సకికాదు. “నేను నుండి ము క్రికావాలి. 
=ర మణ మహర్షి 
(చూడు వ అత్మజ్ఞానము) 


యాచకుడు 


తేలికగల పదార్గ్లముల ఫో తృణ మే తేలిక; దానికన్నను దూది 
తేలిక; దాని కన్నను యాచకుడు తేలిక. చాణక్యుడు 


బిచ్చగాడు ఎన్న టికీ దివాలా తీయడు. _ఆంగ్రసా మెత 


యాచనచే మానవుడు అల్పుడగును. బలిచ్మకవ రిని యాచించ 
బోయినప్పడు విషదేవుడంతటివాతు వామనుడు కావలసి 
వచ్చెను. _రామకృష పరమహంస 


కూడు పెట్టకపోతేమానె, కుక్కను కట్టి వేయమన్నాడట. 
_సామెత 

గడ్డిపరకకంె దూదిపింజ తేలిక; దూదికంట యాచకుడు 

తేలిక; అట్రి యాచకుని గాలి ఎగుర వేసుకుని పోదేమి? ఎందు 


కనగా అతడు తనను పటుకొని యాచనతో పీడించునేమోనని! 
జ్‌! 
ఓక్‌ సంస్కృత కసి 


దాసరిషాట ముష్టిపెటేవర కే, =సామెత 


190 


యుద్ధము 
ష్‌ యాచకుని నంచికి అడుగుండదు, -అంగ్గసామెత 
ఉన్న వాడు అడుక్కుం టే అప్ప 
లేనివాడు ఆడుక్కుం టే ముష్టి, -సినీ నూ క్రి 
యుద్దము 
శ కాంతికాలంలో కొడుకులు తం[డులకు అంత్య కియలు చేస్తే 
యుద్ధకాలంలో తండ్రులు కొడుకులకు అంత్య[కియలు చేసాడు. 
కెన్‌ 
షా యుద్దం దొంగలను సృష్టిస్తుంది; కాంతి వాళ్ళను ఉరితీస్తుంది. 
_ఆంగ్ల సామెత 
అ యుగంలో ఆయుధాలు ముఖ్యమే ఆయినా అవే ఫలితాన్ని 
థి ళ్‌ 
నిర్ణయించెవి కావు. ఫలితాన్ని నిర్ణయించేది మనుష్యులే గాని 
అయుధ సంవ తికాదు. _మావ్‌- సే-టుంగ్‌ 
శ మాతృత్వం స్రీలకు ఎట్టిదో, యుద్దం పురుమల కట్టిది. 
_ బెనిటో ముస్ఫోలినీ 
సః బలము మోసము అనేవి యుద్దంలో ఉండవలసిన రెండు 


నుగుణాజు. 
ధామస్‌ హాజ్‌ ఎ 
(Force and fraud ars in war two cardinal virtues) 


రాజకీయ వే త్తలు 191 
రచయిత 
* రచయిత మేధావిలా ఆలోచించాలి. కాని మామూలు మనిషికి 
అర్ధమయ్యేంత నుళశువుగా రాయాలి. అరిస్టాటిల్‌ 
x లార్డ్‌ మెకాలే ఒక వాక్యం [వాయడానికి ఇరవై పు నకాలు 
చదివేవాడు; ఒక వర్ణన చేయడానికి వందమైళ్ళు [ప్రయాణించే 
వాడు. _రధాకరే 
రహశ్యము 
షః చెపితే సిగ్గు దాసే దుఃఖం. 
x లోగుట్టు "పెరుమాళ్ళ కెరుక. 
x చల్లకువచ్చి ముత దాచనేల ? _సామెతలు 
రాజకీయవేత్తలు 
* శిక్ష లేని తప్పు చేయగలవాడు “రాజకీయ వే త్రి. 
-- ఉమాపతి పద్మనాభశర్మ 
* సినీనటులు మొహానికి రంగు పూసుకుని అవసరమున్న పుడు 
మాత్రమే నటిస్తారు. కాని రాజకీయ నాయకులు ఎల్ల వేళలా 
నటిస్తారు. చ [పభాకరరావు 


* [ప్రపంచమంతటా రాజకీయ వే త్తలు ఒకలాగానే ఉన్నారు. వారు 
నడి గూడ లేనిచోట వంతెన కట్టిస్తామని వాగ్గానం చేస్తుంటారు. 
_ని కెటా కృశ్చేవ్‌ 





రాజకీయ వేత్తలు 
రాజకీయవే త్ర: ఉపన్యాసాలు సపెరవారికి, ఉపకారాలు తనవారికీ 


చేసేవాడు. _యసీ జోగారావు 


నేను రాజకీయాలలో తిరిగేవాణీకాను; నా యితర అలవాటు 
యు రొ 


గూడ మంచివే, __ఆరినీస్‌ వార్‌ 
ట ది 


దొంగలు, కొండెముల్‌ వలుకు దుష, లబద్దము లాడువారు, 
దుస్పంగులు, _ భోగలాలనులు, స్వార్ధపరుల్‌ పదవీ 
విమోహితుల్‌ , రంగులు మార్చువారు, వజలన్‌ పరిమార్చెడి 
వారు, డబ్బు కర్థాంగులు నేటి నాయకులు. దాశరథి 


ఒపీనియన్స్‌ అప్పుడప్పుడు ఛేంజ్‌ చేస్తుం టేగాని పొలిటీషియన్‌ 
కానేరడు. _'కాన్యాశుల్యుం’లో గిరీశం 


పక్కమీద పరున్న రోగి ఎంత తరచుగా అటునిటు ఒత్తిగిలు 
తాడో అంతకట తరచుగా వక్షములు మార్చేవాడు రాజకీయ 
వాది.ే -చార్దెస్‌ లాంబ్‌ 


నాదా నయాగరా లలనా రానా డాలు గకక్యతినాాయననననులులా నిల నానతుడాలాల లాకుని ననా కక. కారా వ Pr mean Pr TPR er E022 alc” బాబులా RT a0 D1 అయన ఇం ఈల ఇం చారు DER ఉట ల వయం. FS అలా అగు ల Trea Mame rarer, 


1 A politician is one who changes his sides more 


often than a sickman changes in his bed. 


—Charles Lamb 


రాజకీయాలు 193 
తొండముదిరి ఊసర వెల్లి అయిన ప్రే, రౌడీ ముదిరి రాజకీయ 
నాయకు డవుశాడు. -“పతిఘటన” సినిమానుండి 


ఖు రాజకీయవే త్ర ఒక పని చేస్తానని అంటే ఆయన చేసే చేయ 
వచ్చు, లేకపోతే చేయకపోనూవచ్చు. ఆయన చూస్తానని 
అంటే, ఇక ఆ పని నఎగతి ఇంతే సంగతులు. ఒక పనిని తాను 

చేయబేనని రాజకీయ వెత్త అంకే ఆయన రాజకీయ వేత కాడు. 
-ఒక పాశ్చాత్య భావుకుడు 


రాజకీయపార్టీ లు 
ఖు పార్టీ వివాదాలు ఎలాంటివంటే, గెలుపే ఏకైక లత్యంగా 


పోరాడడం జరుగుతుంది. 
జార్జి వాషింగ్‌ టన్‌ 


రాజకీయాలు 
* రాజకీయాలంటే రక, పాతంలేని యుద్దం, యుద్దమం టే రక్ష 
పాతంతో గూడిన రాజకీయాలు. _మావ్‌ = సే-టుంగ్‌ 


స రాజకీయాలు అదర్శాలకూ వా స్రవికతకూ మేళవింపు. 
=సూ క్తి 
శ రాజకీయాలలో హత్యలుండవు; ఎవ్పుడూ అత్మహత్య లే. 


జలగం వెంగళరావు 
[1-25] 


194 


రాజకీయాలు 


రాజకీయం అనేది గొప్ప కళ. పేరలనుంచి ఓట్లు, సంపన్నుల 
నుండీ నోట్లు తీసుకుని ఒకరినుంచి మరొకరిని రషిసామని 


చెప్పడమే రాజకీయం. _అస్కాార్‌ అమెరింగల్‌ 
కలి బొలి నుడులు 
౧ రొ 
కాకాలు బాకాలు 
రాజకీయములకు 
పూల సామ్మగిరా. మల్లెమాల సుందళరామి రెడి 
a 


లోకంకోనం ఏడి సే అది కవిత్వం. తనకోనం ఏడిస్తే అది 
స్వార్థం. తనకోసం, లోకంకోనం పడి సె అది ధర్మం, 
రెండింటి కోసం ఏడ్చినట్టు నటిసే ఆది రాజకీయం. 

— జి, ఏ, కృష్టా రావు 


పాలిటిక్సును 'పాల్మిటిక్కు అనడం నయం. 
మన్నవ గిరిధరరావు 
కషం పె గంగానది 
కాలుష్యం కడుగవచ్చు 
ఎండమావు లందు నీళ్ళు 
ఎట్లాగో తాగవచ్చు 
రాజనీతిలో నీతిని 
లవలేశం చూడలేము. -- గజ్జల మల్లా రెడ్డి 


రొజు 


195 


రాజనీతీజుడు (Statesman) 
జ 


ఒక జాతిని అది వున్న స్టీతినుండి అది ఉండవలసిన స్థితికి 
మార్చగలవాడే నిజమైన రాజనీతిజ్ఞుడు. 
-డబ్ల్యు.ఆర్‌ . ఆలత్‌ 
య వే 


రెజు 


చేత గొడతుగునుంచుకొనిన వానచినుకు లేమియు చేయలేవు.అట్రై 
దేశ వజల అనురాగమును చూరగొన్న పాలకులను ఎందరు 
శ|తువు లెత్తివచ్చినను ఎమీయు చేయజాలరు. 

- భోజచర్నిత 


ఒక గొంగళిలో వదిమంది ఇమడగలరు గాని ఒక రాజ్యంలో 
ఇద్దరు రాజు లుండటేరు. - పర్షియన్‌ సామెత 


రాజుల్‌ మత్తులు వారిసేవ నరక|పాయంబు, 
_భాగవతం 


రాజులు చారచమువులు. (రాజులు చారులే చకువులుగా 
గలవారు) లోకో క్షి 


ఆకాశముల యెత్తును, భూమి లోతును 
రాజుల అభి పాయములును అగోచరములు, 
ఎబైబిలు = సామెళలు 25,4 


196 


రాటు 

రాజుకంచె మొండివాడు బలవంతుడు. = సామెత 

రాజ రాతురుడనరో నెచట ధర్మంబుండు ? _ ధూర్జటి 
h 


తతత నమ్ముకొని బతికేవాడు తోటలోని పువ్వులను 
మాతమే కోసుకొని తోటను ఎలా కాపాడుతున్నాడో, రాజు 
అలాగ |వజలనుంచి కొద్దిగా తీసుకోవాలి గాని బొగులమ్ముకునే 
వాడిలాగ మొదళ్ళు నరికి తగుల బెట్టకూడదు. 

-పరాశరస్మృరి 


రాజు ముఖ్యంగా సింహాన్నీ నక్క_నూ అనుకరించాలి. ఆ 
రెండింటి లక్షణాలను అలవరచుకోవాలి. ఎందుకంటే 
సింహం పరులు పన్నే వలలనుండి తప్పించుకోలేదు. నక్క 
తోడేశ్ళ బారినుండి కాపాడుకోలేదు. రాజయినవాడు వలల 
నుండి తప్పించుకోవడంలో నక్కవలను, తోడేళ్ళను హత మా 
రృుడంలో సింహంగాను మెలగాలి. = మకియ వెల్లీ 


ఏ రాజుమీద [ప్రజలు పేమ కలిగివుంటారో ఆ రాజును శోభ 
పెట్టడానికి వెనుదీయరు. కాని వ రాజు మీద జనులకు భయం 
వుంటుందో ఆ రాజును ఇబ్బంది పెట్టడానికి జనం జంకుతారు. 
రాజు [వజలచే (పేమించబడడం కంటె అతన్నిజూచి వారు 
భయవడడమే అనవసరం, ఐతే, రాజు వారిచే ద్వేషించబడ 
కూడదు, -- మెకియ వెల్లీ 


రేడియో 197 


* తెలివి గల రాజు వాగ్దానాలను నిల బెటుకోడు- ముఖ్యంగా 
రు 


వాగానాలు చేయడానికి దారితీసిన కారణాలు ఆంతరించి 
a) 


నపుడు. _ మెకియ వెల్తీ 
రాతి 

* రాతి ఆలోచనల తల్లి. యంగ్‌ 
రాయబారి 


* తన దేశ | శయస్సుకోసం విదేశాలలో ఆబద్ధాలాడడానికి 
పంవబడే పెద్దమనిషే రాయబారి." హనీ వోల్లన్‌ 
"రేడియో 

గ రేడియో అనేది పతికల పాలిట ఇటీవల పుట్టిన దుడుకు సవతి. 
కనబడి వినబడే నాటకం యొక, వినబడే సగం చెక్కుసీ 


రేడియో స్వాదీన వరచుకుంది. రాబోయే టెలివిజన్‌ ఆ తక్కిన 
కనబడే సగం చెక్కనీ దఖలుపరచుకోబోతోంది. 


-- భమిడిపాటి కామేశ్వరరావు 


ఓ. An ambassador is an honest man sent to lie 
abroad for good of his country, 


-Henry Wolton 


198 రోగము 
రోగము 
* చాల [సాధమిక రోగాలు శరీరం తనకు తానే చేనుకొనే 
వెద్యమే. నమూమూలు జ్వరమూ, జలుబూ కురుపులూ వంటివి 
శరీరం తనకు తానే చేనుకొనే ఎద్య మే. 
కొడవటిగంటి కుటుఠబరావు 


వ్య శారీరక మైన అనారోగ్యము కూషరమువలన శ మించును. మాన 
సీక మైన అనారోగ్యము పెద్దలసు సేవించుట వలన ఉపళ 
~ అల 
మించును. -- ఎక్కిరాల కృష్ణమాచార్య 
లంచం 
హ్‌ (వతి తాశమూ జంగారప్ప చెవికి ఆరచుకుంటుంది. 
-ఆంగ్గసామెత 
ఖీ ఇరుసున కందెన పెట్టుక 
వర మెశ్వురు బండియైన పారదు సుమరీం -సుమతీశతకం 


లేఖలు 


> స్నేహానికి జీవం పేమ; _పమకు జీవం లేఖలు.? 
ఆంగ్ల సామెత 


గాలాలు హారాల లయిన నాననా ల ఈడారాతినినలకాాళ్తాాలక్తాయుతా దంతాలు 0 ఒం అలా. కారా ల rT ret SrA me TDS rR శం erm 


1. Love is the life of friendship and letters are the 


life of love. Proverb 


లేదు 
శ కృషివలన దుర్చిత్నముండదు; జవమువలన పాతకముండదు. 
మౌనమువలన కలహముండదు, జాగరూకతవలన 
భయము౦డదు. -సంస్కృతసూ క్రి 


లొంగుబొటు 
శ  దుషలు భయానికి లొంగుతారు; 


శ సజనులు [పమకు లొంగుతారు. 
& 


- అరిస్తాటిల్‌ 
లోకువ 

*  కదవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ. 
ఈ అడిగేవాడికి చెప్పేవాడు లోకువ. _సామెతలు 
లోపములు 


* ఎంచబోతే మంచమంతా కంతలే. 

* గురువిందగింజ తన కింద నలు పెరుగదు. 

* సూదికోనం సోదికెళితే పాతరంకులన్నీ బయటవడ్ధాయట, 
స అన్నీవున్నాయిగాని ఐదవతనంలేదు. 


శ గొంగట్టో అన్నంతింటూ వెంటుకలు ఏరినట్లు. 
- తెలుగు సామెతలు 


200 


లోభి 


లో 
అన్నిటికంటె [వకాళశవంత మైన సూర్యుడిలో మచ్చులున్నాయి.] 


_-అంగసామెత 
౧ 


ఏరు నిండుగా పారుచున్నను కుక్క ఏవిధముగా తన స్వభావ 
మును మానక గతుకు తోనే తృ ప్రిపడునో, ఆపే లుబుడుగూడ 
ధనమున్నపుడుగాని లేనపుడుగాని కడుపునిండా తినలేడు. 
అంతేగాక ఈ దేహమే శాశ్వతమని నమ్ముతాడు. 


-భాస్కర శతకము 
లోవివానీజంప లోకంబు లోపల 
మందు వలదు వేరు మతము గలదు 
పెక మడిగినంత భగ్గున పడిచచ్చు. _ వేమన 


వెల తక్కు_దని గుడిగుక్రాన్ని కొంటే వారానికి రెండుసారు 
బండీ మరమ్మతు. _సామెత 


ఏ ఆ_కైెనా రాలుతుంది గాని ఈతాకు రాలదు. _ సామెత 
(అన్ని చెట్ల ఆకులూ ఆకురాలు కాలంలో రాలుతాయి. కాని 
ఈతాకు చెట్టునే వుండిపోతుంది. అలాగే పిసినిగొట్టు డబ్బు 
రాల్బడు.) 





1. Sun, the brightest of all things has its spots. 


201i 
మేక కుతిక బట్టి మెడచన్ను కుడువగా 
పండ రాలతన్ను పాలనీదు 
లోలివాని నడుగ లాభంబు లేదయా. _ వేమన 


లోభి ధనికుడయ్యు భోగనిరహముచే దరిదునితో సమానుడే. 
అయినను లోఖికి ధనారన, రక్షణ, వోనులందు దుఃఖమొక 


విశేషము. -నీతిచందిక 
లోభి వర్షము కురియని వేనవిమేఘము వంటివాడు. 

అర పీ సామెత 

వర్తమానము 

వర్తమానం గతము యొక్క ఫలము, భవిష్యత్తు యొక్క 

వి తనము. _వినోబాభావే. 

వరం 

a 


అశ్వని కురిసే అంతా నష్షేం. 

ఆర్ముద కురిసే దారి|ద్యం లేదు. 
తొలకరివాన మొలకల తల్లి. 

అనూరాధ కురిసే మనోరోగాలు పోతాయి. 


చిత్త స్వాతులు కురవకపోతే చిగురుటాకులు మాడిపోతాయి, 
[1-26] 


202 మనుష్యుడు 
x చిత్త చితగించి, స్వాతి చల్లబడి, విశాఖ విసరకుం పే వీసా! 
పుటెడు పండుతానన్నదట. సామెతల 
విగహారాధన 
శ మనుష్యుడు తాను రూపం లేనివాడనని తెలుసుకోనంత వరక 
రూపరహితంగా భగవంతుని ఆరాధించగలగడం కల. 
౧ 
-రమణ మహారి 
ఎ 
స్ట ధర్మాత్ముడు మానవుని సహృదయ బంధువు 
కరుణాత్ముడు, ఈశ్వరుని ఆత్మబంధువు 
ఖలీల్‌ జి బ్రాన్‌ 
విజయము 


xk 


A అనునది విజయానికి సంకేతం అయితే, అందుకు సూత్రం 
వీమంయే, A=X-+-౪ +2. ఇందుకు ₹ అనగా పని, అనగా 
ఆటలు, 2 అనగా నోరు తెరుపకుండుట. 

_ఆల్‌ బర్డ్‌ ఐన్‌స్టీన్‌ 


విజయం పొందటానికి ఒకే ఒక రహస్యమేమిటంటే - వివిధ 
విషయాలను నీయొక్క దృక్కోణంసుండి మాత మేగాక ఎదుటి 
వారి దృషికి ణంనుండి గూడ పరిశీలించే నామర్యాన్ని "పెంపొం 
టు థి 
దించుకోవాలి. ఆందులోనే విజయ రహస్యం ఇమిడీవుంది. 


-- హె నీఫోర్లు 


విద్య 


203 


నిన్ను నీవు పూర్తిగా మరచిపోయి వనిచేస్తే నీవు విజయం 
పొందడం నిశ్చయం. --స్వామిరామతీర్ణ 


చేయవలసిన కార్యమును వివరంగా విశదవరచుకో. విజయం 


దాని వెన్నంటి వస్తుంది.* నెపోలియన్‌ 


విజానం 
i= 


విజానం కొంతకాలానికి ఉవయోగవడే పడవ మాత మే. తలపై 
(ow 


మోయలేని బరువు కాదు. బుద్దుడు 


విద్య 


తెలిసినదానితో ఆరంభించి తెలియనిది [కమ కమంగా నేర్పుతూ 


పొమ్మని విద్య నేర్ప శములో (పథాన న్నూతము 
గాడిచర్ల హరిసర్వో త్రమరావు 


ఒక యేడాది ముందుకు ఆలోచించగలిగితే ఒక వి తనమునాటు, 
పదేండ్లు ముందుకు ఆలోచించగలిగితే ఒక చెట్టు నాటు, 
వం దేండ్దు ముందుకు ఆలోచించగలిగితే [పజలను విద్యావంతుల 
నొనర్చు. _. వెనాతత్వ వే త్ర Kaun-lzu 





1 


Be clear, the rest will follow. Napoleon 


204 


1 


విద 


స [| 


మతబోధ లేకుండా విద్య గరపితే, నీవు వారిని తెల్పివిగ్య 
దయ్యాలుగా మా[ళమే తయారు చేస్తావు." 
డ్యూక్‌ ఆఫ్‌ వెల్లింగ్గన్‌ 

అగ్నింగాలదు రాజుల కలవిగాదు 
నీళ్ళనానదు చోరులపాలుగాదు 
సోదరుఆచేత నెప్పుం బంచుకొనరాక 
చెలంగు విద్యాధనమునకు. జేటులేదు. 

-దూబగుంట నారాయణకవి 


వచ్చేంతవరకు వల్లీంచు, చచ్చేంతవరకు చదువు. 
_ తెలుగు సామెత 


ఉపాధ్యాయుడు ఇసాడు; విద్యార్థి స్వీకరిస్తాడు. ఇవ్యడానికంటూ 

అతనివద కొంత ఉండాలి ; స్వీకరించడానికి ఇతడు సిదంగా 
(a వ 

ఉండాలి. -స్వామి వివేకానంద 


విద్య కామధేనువువలె కాలముకాని కాలమందున ఫలమొసం 

గును. పరిచయములేని పరదేశమందును తల్లివలె పోషించును ; 

నిల్వజేసిన ధనమువలె సమయమందు సహాయ మొనర్చును. 
చాణక్యుడు 


అలలు. మక రాల నాల జం వరాణాలనాశాతితం రానా రెజాలకాచరాంలాంి రా! 





Educate men without religion, but you make them 
clever devils ~Duke of Wellingdon 


విద్య 


నచోరహర్యం నచ ఠాజహార్యం 


205 


విద్యను చోరులు తన్మరింపలేరు, రాజులపహరింవలేరు, సోద 
రులు పంచుకొనలేరు, మరియు నిది భారమైనది కాదు. వినియో 
గము వలన వృద్దియగుట దీని విశేషము. కనుక విద్యాధనము 
సర్వధనములందు [పధానమైనది.* -నస.న్మ్బృత సూ కి 


స మార్గంలో నడవాలో బిడ్డకు శిక్షణ యివ్వండి ; అతడు పెద్ద 
వాడెనపుడు వ మార్గమును తప్పడు, 
_ బెవిలు-సామెతలు ; 22.6 


ఆస్థాన కవియొ క్క కుమారుడి కైనా విద్యాభ్యాసం ఆతరాలతోనే 
ఆరంభించాలి. --ఆంగ్లసా మెత 


జరయు మృతియు లేని జనునట్లు (పాజ్జుండు 
ధనము విద్యగూర్చు దలవ వలయు. ఆర్యో క్రి 


విద్య అనేది అత్షరాభ్యాసంతో నే [పారంభం కాదు. అది తల్లి 
యొక్క మధురవీక్షణలో, తండి యొక్క ఆమోదముదలో, 
చెల్లెలి మె తని చేసెగలతో ; సోదరుని ఆభిమాన వాక్కులతో 
మొదలవుతుంది, - అజ్ఞాత ఆంగ్ల కవి 





న|భాతృభాజం నచ భారకాం 
వ్యయకృతే వర్ణన ఏవనిత్యం 
విద్యాధనం నర్వ ధన [(వధానమ్‌ం 


206 


9 


విద్య 
ont 
పూను స్పర్గలు విద్భలందే, .- గురజాడ అప్పారావు 
శబాలకు అర్ధాలను వివరించడమే విద్యాబ్‌ వోదనయొ యొక్క లక్ష్యం 


అనా, 


కాదు. మనస్సుయొక్క_ తలుపులు తెరిపించడమే దాని [పయో 


జనం," _.రవీం[ద; నాధ టాగోర్‌ 


జీవితాన్ని తెలియజేయలేని చదువు స్మశానంలో నక్కల 


అరుప్పులాంటిది. _పూర్వకవి 


“విజానము ఒక శ్ల క్రి” అని బేకన్‌ చెప్పాడు. కాని కేవలం 
జ్ఞానము. శ్రి కాజూలచు. అది ఒక నుంచి అవకాశముమాత మే. 
[కియాశీలతయే శ క్రి. అది జానమునల్ర నడీపింపబడినపుడు దాని 


అత్యున్నత [వ కటనము కనిపించును. 


_టి డబ్యు. పామర్‌ 
(ag) 
The main object of teaching was not to explain 
meanings but to knock at the door of the mind. 


--Ravindranath Tagore 


“Knowledge” says Bacon, “is power” ; but mere 
knowledge is not power ; it is only possibility. 
Actiou is power and its highest manifestation is 
when it is directed by knowledge, 

~—T. WW. Plamer 


విద్య 


20/ 


శీలరహిత మైన విజ్ఞానము అవకారం కలిగించే శకి మాత్రమే. 
చాలమంది నిపుణతగల దొంగల విషయంలోనూ పెద్దమనుషు 
లుగా చెలామణి అయ్యే దుష్ట్రల విషయంలోనూ ఇది వెల్లడవు 


తుంది. మహాత్మాగాంధీ 


దేవుని రాజ్యమెన స్వర్గంలో మనుష్యుడు (వవేశించవలెనం టె 
అతడు మొట్టమొదట అమాయకమైన పసిపాపిగా మారవలె 
ననుట ఎంత సత్యమో, మానపరాజ్యమెన విజ్ఞాన పరిధిలో[పవే 
శించుటకు గూడ ఆతిడట్టు మారవతెననుట అంతే సత్యము. 
బేకన్‌ 


విద్యయొక్క- లక్ష్యం కార్యశీలతయేగాని వరిజ్ఞాన సేకరణ 
కాదు. == హక్స్‌లీ 


అతణి విద్యావంతుని చేయాలి, ఎందుకంటే - అతడు చెప్పులు, 
సీలలు, సూదులు తయారుచేయాలి గనుక కాదు - అతడు మను 


ష్యుడు గనుక, _ఎచాన్నింగ్‌ 
తానేమి చేయవలెనో, ఎట్లు సేయవలెనో, తనకు నితరులకు 
నంబంధ మేమో తెలుపునది విద్య. ఇది పానీయము వంటిది. 

లోకములోని బహు విధానములను, శాస్త్రములను, మార్గము 
లను, అరు దెన విషయములను వింతలను తెలుపునది పాండి 
త్యము. ఇది పరిమళము వంటది. 


208 


ఏద్య 


బహు థాషలలోని పు నకములను పఠించుట యెటో తెలుప 
sal ౧ 


నది అక్షరాస్యత. ఇది నింవవలసిన పాత్రవంటిది, 


విద్యవలన - వడ్డించిన విసరి ఎగిరిపడక నణగియు న్నట్లు 
వ పాండిత్యము, అతరాస్యత, అణగియుండును. విద్యలేని 
పాండిత్యము తినివిడిన ఎంగిలి అశన్నమువలె ఇతరుల కుపయో 
గింపనిది, = ఎక్కిరాల కృష్ణమాచార్య 


మానవులకు విద్యయే సౌందర్యము ; అదియే గు పధనము, 
ను కీ ర్రిని, సుఖమును, భోగమును కలిగించును. విద్యయే 
గురువు, విద్యయే _దెవము. విదేశములకు పోయినపుడు విద్యయే 
బంధువు. అది రాజనభబలో హజా రత నొందించును. ఇటి 
యమా ew 

విద్యలేని నరుడు వింత వకున్ర మాత మే. 
దభ రృహరి. 
చాలమంది విద్య కావాలనుకోవడం విద్యకోసం కాదు. విద్య 

ష్‌ దాం శ టి బి 

వల్ల అవీంచె ఆధిక్యత క్‌ సం. సిడ్నిస్మిత్‌ 


ఒక్కక్క నీటిబొ కే పడుచున్నచో [క్రమముగా రుండనిండును, 
అనే విద్య. ధనము, ధర్మముగూడ కణడకణము కణకణము 
చొప్పున సాధించుకొనవ లెను. మహిలో వదేశము 





వే Most men want knowledge not for itself, but for 


the superionty which knowledge confers. 
—Sidney Smith 


వీద్య 


209 
విద్య అనునది ఒక మంచి చెలికాడు. దానిని ఎట్టి దురదృష్టము 
అణచజాలదు; ఎట్టి నేరము నాశనము చేయజాలదు. ఎ శతృవు 
దూరము చేయజాలడు ; ఏ నిరంకుశత్వము బానినగా మార్చ 
జాలదు." ఇవ లే 

is 


అభ్యానమువంటి విద్యయు, అనుభవమువంటి గురువును లేరు. 
— సామెత 


“విద్‌” అను మాటకు “యా” చేర్చిన విద్యా అనే పదము వర్చ 
డును. విద్‌ అనగా వెలుగు. యా అనగా ఎది. ఎడి వెలుగును 
[వకాశ మును ఆందించునో అది విద్యగాని అజ్ఞానమును అంధ 


కారమును అందించేది విద్యకాదు. సత్యసాయిబాబా 


బోధన బడితో ఆఖరు; విద్యార్హన జీవితంలోనే ఆఖరు. 
తము సతో రాబర్జ్‌ సన్‌ 


ననన నల న న న 3 అ 


Education is a companion which no misfortune 
can depress: no crime destroy: no enemy alienate 


no despotism enslave. ఎ Varle 


Instruction ends in the school, but education ends 
only with life. —P.E Robertson 
M—27 |} 


210 


విద్య 
మనుష్యునికి తెలునుకోవాలనే జిజ్ఞాస సహజంగా ఉన్నది. అందు 
నగం కుళూహలంకొరకు, మిగతాది పదర్శనకొరకు, 


—-ఎస్‌, బటర్‌ 


(1 


విద్యయొసగును వినయంబు, వినయమునను 
బడయుప్వాతత, పాతతవలన ధనము 
ధనము వలనను ధర్మంబు, దానివలన 


నెహికాముష్మిక సుఖము లందు నరుడు. 


--భర్భృహరి నీతిశతకమ 


చదువుకొనకపోవుటక౦ టె అసలు జన్మించకపోవడం మంచిది, 
ఎందుకంటే దురదృష్టానికి మూలహేతువు అజానం." 


స్సర్ధయా వర్ణతే విద్యా 
(పోటీవలన విద్య వరిలును) సూ కీ 
Use) హః 


భారత దేశపు విద్యలో అధికభాగం అభివృద్ధికి వ్యతి రేక మైనది, 
సీవు సీ చేతులు మట్టిచేసుకో వద్దు అనే మన సర్వాన్ని అది 
"పెంచుతూ వుంటుంది. రష్యా, స్వీడన్‌, అమెరికాలలోని ఇంజ 





1. It is better to be unborn than untaught, for igno- 


rance is the root of misfortune. — Plato 


విద్య 2il 
నీరు బల్లలముందు కూర్చొని చేసే ఉద్యోగాలు మాత్రమే చేయ 
గోరి యంత్రముల నడుమకు వెళ్ళి వనిచేయ నిరాకరించి 
నట్లయితే అ దేశము లీనాడున్న సతికి వచ్చేవికావు. 
—|పొ॥ గున్నర్‌ మిర్దాల్‌ 
+ ఇమ్ముగ చదువని నోరును .... 
కుమ్మరి మనుతవ్వునట్లి గుంటఠ సుమతీ, 
— సుమలీశతకము 
౯ “లోకజ్జాన రహిత మెన విజ్ఞానం తప్పు మార్గం పట్టిస్తుంది; 
సహృదయత లేనిచో అది మూర్ధత్వానికి దారితీస్తుంది; మత 
విశ్వాసం లేని విజ్ఞానం మరణంతో సమానం” అని లీ అను 
నతడు అన్నాడు. 
దీన్ని మరొకరీతిలో చెపితే, లోకజ్జాన సహితమైన విజ్ఞానం 
వివేకాన్ని, కమ విధానంతో గూడినచో శ కిన, కారుణ్య 
దృష్టితో గూడినచో ఉదాత్త జీవనమును, మతముతో గూడినచో 
శీలము శాంతి సుభిక్షములను కలిగిసుంది.” _ఫా|ర్రల్‌ 


అర కళ సనా లత దల 





1. “Kgowledge, without common sense’ says Lee, 
“is folly; without kindness, it is fanaticism, 
without religion it is death’. 

But with common sense, itis wisdom: with 
method it is power; with charity it is benefici- 
ence, with. religion it is virtue and life and peace 

—Farrer 


212 


విద్య 
సంశయములనెల్ల తొలగించునది, చూడని విషయముల 
నెన్నిటినో స్పష్టముగ తెబుప్పనది, లోకమున కంతకున్న 
లోచనమువంటిది యగునది శా స్ర్రజ్ఞానము. అట్టిది లేనివాడు 
నిజముగా (గుడివాడే. = హితో వ దేశము 


సజీవులు నిర్రీవులు కంటె ఎంత అదధికులో, విద్యావంతులు నిరక్ష. 
రాశ్యులకం౦ం టె అంత అధికులు." __ అరిసాటిల్‌ 
టబ 


సంవదవతె విద్యగూడ దేనికొరకు వినియోగించుట కుదేశంవ 
బడునో దానినిబట్టి కీడు గాని మేలుగాని కలిగించును, 


జో సెఫ్‌ మాజీ 


మంచి విద్య కంటె ధనములేదు; అపకీ రికం టె చావలేదు. 
-సంస్కృత సూక్తి 
విద్యార్థి యగువాడు కామమును జయింవవలెను; నాల్కశీఏ 


మరువవతెనుు తనకొక అశతర ముపదేశించినను అటివానిని 
గురువుగా, దేవతానమునిగా పూజింవవలెను. 


ఖు మహాను ఇతి చాణక్యుడు 


ra rT, rm mT eT rE 5 ఇం Tre Rr యణ. 15 యము wna 4వ అక ఎటు న. pe 





. Educated man are as much superior to unedu. 


cated men as the living to the dead. 


-Arsstotle 


వీద్య 


213 


సుఖము కోరువారు విద్యను వదలు కొనవలసిందే; విద్యనే 

కోరువాడు సుఖమును త్యజించవలసిన దే, సుఖార్జులకు విద్య 
An ఆల ౪ అల్లి క్ర 

యెక్కడ, విద్యార్దులకు సుఖమెక్కడ? పూర కవి 


అందుకని, విద్యయొసగును అనే పద్యాన్ని “విద్య యొసగునవి 
నయం బవినయమునను బడయ పాతత” అడి డిద్దివెయ్యడ మె 
బతుకు తెరువంటాను. అనగా, ఈ విద్యవల్ల అవినయమున్నూ 
(అధినయమున్నూ అని పాఠాంతరం, దానివల్ల చేతికి పాతయూ 
వస్తాయని అన్వయించుకోవాలి. 

_భమిడిపాటి కామేశ్వరరావు 


విద్య జీవితానికి.,జీవనానికికాదు. 


(Education is for life and not for living) 
ట్రీ సత్యసాయిబాబా 


సరస్వతీ దేవి సాఇాత్క్యా-రం తవస్వికి లభిస్తుంది కాని విలాసినికి 
కాదు. ---వస్తాద్‌ బడే గులాం అలీఖాన్‌ 


ప్కుర కెక్కని చదువులు వల్లెవే సేవాడు 
పున్తకాలను మోసే గాడిదకు సెతోడు. 


ఖలీల్‌ జి[బాన్‌ (అనువాదం '; సి,నా. రె.) 


214 


విద్య 
దొరలు దోచలేరు, దొంగ లెత్తుకుపోరు 
[భాతృజనము వచ్చి వంచుకోరు 
విశ్వవర్ధ నంబు విద్యాధనఅబుగా. కరుణ క్రీ 


విద్యలో రాజకీయాలు ఎక్కువై నాయి; రాజకీయాలలో విద్య 
తగిపోయింది. ==డా॥ వి.వి, జాన్‌, 


విద్యాలయాలలో నేర్చుకున్నది యావత్తూ మరచిపోయిన పిదవ 
ఒక వ్య కిలో ఏదైతే మిగిలిఉంటుందో అదే విద్య". 


—౪ల్‌ బర్ట్‌ ఐన్‌ సీన్‌ 


స్వభావ సిద్దంగా మానవుడు ఒక జంతువు. పరిసరాల వలన 
విద్య వలన అతడు మనుష్యుడవుతాడు, —పొ॥ లాండిస్‌ 


విద్య జేకుం యేను విభవము రోత 
వినయమ్ము లేకుంటె విద్యలూ రోత. —_దానపరవాణిీ 


శీలసంపదను పెఃపొందించలేని విద్య పరిమళములేని వువ్వు 
లాంటిది, అటి విద్య నిరరకం, ఆనరకం* 
డ్‌ యి 0౧ 
మహాత్మాగాంధీ 


ELEC tO RE Ne 


;. Education is that which remains when one bas 


forgotten everything he has learnt at school or in 
the university. 


వివరీతం 215 
సః నియమాల వలన నేర్చుకొనే మార్గం సుదీర్హమవుతుంది; ఉదా 
హరణలవల్ల అది అందిపుచ్చుకున్నట్లుంటుంది.* 

పద్య్యార్తి 

ఖే విద్యార్థులు విషయాకన్టులు కారాదు. 
ట్రీ సత్యసాయిబాబా 
* మంచి విద్యారికీ చెడ విద్యార్థికీ తేడా ఏమిటంటే, మంచివిద్యార్తి 
థి ౧0 థు ఇ 


చదివినదాన్ని వరీక్షల అనంతరం మరచిపోతాడు; చెడ్డ విద్యార్థి 
పరీక్షలముందే మరచిపోతాడు. 


విద్యాలయం 

ఆ (పతి యిల్లూ ఒక విశ్వవిద్యాలయం; త ల్రిదం[డులు దానిలో 
ఉపాధ్యాయులు. --మహాత్మాగాంధీ 
విపరీతం 

జ ఊరుకంటె స్మశానం పెరిగినట్లు, సామెత 


1. Rules make the learner’s path long; examples 


make it short and successful. —Seneca 


ణః విఫలమైన అన్ని తిరుగువాట్లూ విదోహచర్యలవుతాయి; సఫల 
మెన తిరుగుబాట్లు విపవాలవుతాయి.* 
-ఇందమల్‌ హో త్రా 
వినోదము 
xk ఆలోచించ లేనివానికి ఆనందం చేకూర్చేది వినోదఠు 
_-అలెగ్లాండర్‌ క్‌ 


విమర్శ 

% విమర్శ సీకొక తాసువంటిది. క తిరించడం వలన పూల 
కుంచెలు మరింత శోభాయమాసము లైనట్లు విమర్శ వలన మనం 
[పకాశిస్తాం. _--స్వామి రామతీర్థ 


స పండ్లున్న చెట్లమీద నే రాళ్ళు విసరుతారు. 
—|ఫెంచి సామెత 
ఖః వీక్రటితో రణమొనర్శి చీకటిని పోగొట్టజాలపు. ఒక చికటి గది 
లోకిపోయి అన్ని దిశలను రాళ్ళురువ్వి కిటికీలను పగులగొట్టి 
కుర్చీలు విరిచి బల్లలు తన్ని తిట్టినచో చీకటి తొలగునా ? 
ద్రపవవ పెట్టుము; చీకటి పోవును. 
—స్వామి రామతీర్థ 





తాం wr కారా rr rer me FET ih! Fr rein T= 


భభ నలత. ల 1 


lil. All తనం టి ల; are acts of treason. All 


successful ones revolutions. —Jnder Malhotra 


విమర్శకుడు 217 
* గాజు యిండ్లలో సివసంచువారు పరులపై రాళ్ళ విసరకూడదు. 
(ap po 


-ఆంగ్ల సామెత 


విమర్శకుడు 

k అందరి హృదయముల దూరువాడు కవియెయుండ విమర్శకుడు 
కవి హృదయమున దూరువాడు. 

పానుగంటి లక్షీ నరసింహారావు 


విమర్శుకుని మన యింటిలో కుటీరము వేయించి ఉంచుకొన 
వలను. అతదు మనలను నీరు సబ్బు లేకుండానే శభ 
పరుస్తాడు. _కబీరు 


ఏమర్శకుడవగాి* పరుగెత్తడం గురించి బోధించే కాళ్ళు లేని 


ఇ 


ra 


& 


న్య క్రి ఎావానింగి పోలక్‌ 


విమర్శకుడు చేటవంటివాడు. తాలుగింజలనుండి శకభమైన 


ధాన్యాస్నీ విడదిస్తాడు. _మన్నవ గిరిధరరావు 


గావున అనాకాలలాాగుతగ ధెలడవకనారతాలి కు శాంతాకారం సానా | వంటన రరాంాతాగారుతాతా తండాల! క కతలు ధగ తతకోకటూ ఇతను జరా నా యరాయననానననకొనా దల వం 





1. A critic 18 a legless man who tcaches running, 
—Channing Pollock 
M-28] 


218 విటువ 
ఏలువ 


2 బఖై చచ్చిన పిదప పొడి బయటపడుతుంది. సామెత 


లల్ల బావిలోని నీరు ఎండిపోయినవ్వుడే వాటి విలువ తెలుసుంది, 


బెంజమిన్‌ |పాంక్‌ లిన్‌ 


సం తెలియనప్పుడు మెడలో వేయించుకొని తెలిసిన తరువాత 
బాధ పడడానికి గుర్తు మంగళసూ[తం. 


--రావూరు సత్యనారాయణకావు 


* అత్త అడబిడ్త లేనిచోట మనువాడిన మగువదే మంచిపెళ్ళి. 


_ స్పెయిన్‌ సామెత 


ష్‌ వై వాహిక జీవితం ఒక వలలాంటిది. [కొత్త వారు అందులో 
దూరాలని ఆరాటపడతారు. లోవలవారు బయటికి పోవాలని 
కోరుకుంటారు. = మా ౦ టేగు 


2 "పెళ్ళి స్త్రీకి ఒక సోషల్‌ సెక్యూరిటీ; ఒక సాంఘిక భదత 
నిస్తుంది, పూలసం కెళులా కనిపిఠిచినా, నిజానికి పెళ్ళి పురుషుడి 
స్వాతం త్యానికి యించుమించు ఇనుపసం కెళ్టు తగిలిస్తుంది. 

_--ఆధరాపురప్ప తేజోవలి 


వివాహము 219 


* వివాహం అనేది బుగన పెట్టుకొనే “చూయింగ్‌ గమ్‌ లాంటిది. 
మొదట్లో మధురంగా వుండి, తుదకు రుచీ వచీ లేని అంటుడు 
దినునుగా మిగులుతుంది.” 

wa 
డా॥ డీ, భాస్కర రెడ్డి 


* వివాహంలో వేరే నీతి ఏమీలేదు. ఆది నిన్ను అవినీతి నుండి 
రక్షిస్తులది. _--బాబూరావ్‌ పటేల్‌ 


గ్‌ కూతురు పల్లకీ ఎక్కితే తండి కుక్కి మంచం ఎక్కాడు. 


¥ తా? గట్టింతర్వాత బోలె కట్టుకు నైనా పోషించాలి. 


శ కళ్యాణం వచ్చినా కక్కు. వచ్చినా ఆగదు, 
సొ మైతలు 


+ పడుగూ పేకా కలిసే బట్ట, ఆలు మగలు కలిస్తే ఇల్లు. 
క జ ౧ 


= సామెత 


x వివాహమెన మితుడు మి|తుడు కాకుండాపోతాడు,2 


జానా యానా వ ంరాతాలాజాడాచిజా జాలా లలత చుకుని కో సనా నానా చలా కాకినాడలో కాలనాడానా చుడటం యా పతం కండరాలు బతక గడా నవలలను 


1. Marriage is like a chewing gum which is sweet 
in the beginning and sticky at the end. 
= వెగం D. Bhaskara Reddy 


2 A friend married is a friend lost. 
-English Proverb 


వి వేకు 
వివాహం కాని పురుషుడు అర సున్నా జొ సరణనరతు 


ఆ జము! మడ మాధనరామళర్మ 


తనకన్న గొప్పయింటి ఏలను పైగా సొనునోవడం తన స్వతం౦ 
అ 1 ళ్లు 
[తాన్ని అమ్ముకోవడ మె, = మెసెంజర్‌ 


వివేకము 


హే భగవాన్‌ 

నను మార్చలేని విషయాలను భరించటసు వలయు నిబ్బరాన్ని 
యివ్వు 

నేను మార్చుగలిగిన వాటిసి మార్చుజాబి. కావలసిన సాహ 
సాన్ని యివ్వు 


a WE అ ఇ బాం అ 
ఈ రెండింటి నడుమ వ్యఆాసాగ్ని Bee స. వివేకాన్ని 


యివ్వు. నద కోం రీస్‌ హాల్‌ నీబుర్‌ 


కర్మలో అకర్మను, అకర్మలో కర్మము గొంశగలపాడు వివేక 
వంతుడు.” అం భగవద్గీత (4-18) 


| దజణానాణాలుతతాలగాలాంగాతిలన్ను 1 7am! SCE TLRS At eT Tt ల... తనకు వ Ap Umi humaine 


He who sees inaction that is in action and the 


action that is in inaction is wise indeed, 


_- Bhagavad Gita 


విశ్వనాథ సత్యనారాయణ 221 


* చెక్కతో చేసిన చెంచా ఆహార పదార్హంటోని మాధుర్యాన్ని 
[గహించనస్తై, వివేకం లేకపోతే విద్యావంతు డెనా జీవత 


(పయోజనాన్ని్ని ఆర్హం చేనుకో లేడు. ఎసంస్కృతనూ క్రి 
వివేకొనందుడు 

* వివేకానందుని బోధనలు చదివినందువజ్ల నాకు మాళ్ళ దేశంపె 
[పేమ వెయ్యింతలు పెరిగ్‌,ంది. _- మహాత్మాగాంధీ 


% వివేకానందుడు ఈ 20వ శతాబ్రపు పరిస్థితులకు అనుగుణంగా 
ఆలోచనా శక్తిని ఆధ్యాత్మిక శక్తిని సమన్వయ పరచాడు. 
ఈ నంయోగం వలనే మనం ఇప్పటి సమస్యల నెదురొ.న 
౧ 
గలుగుచున్నాము. _-యుధాంట్‌ 


విశ్వాసం 


య్‌ [పతి వండుకు ఒక పువ్వు కారణ మైన ప్రై, [వతి మంచి పనికి 
టి 
C9 


(a) 


ర! 


ఒక విశ్వాసం కారణమవుతుంది. అలా 


విశ్వనాధ సత్యనారాయణ 
ష్‌ విస్వనాధ విజయగాధ, అదో గొప్ప కావ్యం 

అది నవ్యం, అది భవ్యం, అతని కవిత కడుదివ్యం 

కాశిదాసు మరలపునై కాబోలనిపించు నతడు 

వా ల్మీకియె పురల భువికి నచ్చినట్లు తోచు నతడు 


222 


వృద్దావ్యం 
జడుపు గిడుపు లేనివాడు తొడచరిచే మొనగాడు 
చిన్నవారి నెనగాని మిన్నగ చూచేవాడు 
అతనికతడె సాటి ! ఆతని కెవడు పోటి ? 
వాణి వీణపాట పలికె నతని నోట ! దాశరధీ 


వృద్దాప్యం 

శరీరము ముడుచుకొనిపోతుంది; పాదముల నడక తప్పుతుంది ; 
దంతము లూడుతవి ; కనుల ముందు చీకటులు కమ్ముతాయి ; 
చెవులు వినపడవు; నోట చొంగలు కారుతాయి ; జనులు మాట 
వినిపించుకొనరు ; భార్య దగరకు రాదు ; పుత్రుడు శత్రువును 
చూచినట్లు దూరంగాపోతాడు; వృద్దుని కష్టములిలా వుంటాయి, 
ఎ-భ ర్భృహరి 


ఖే be We అట ral 
గత కాలమే బాగున్న దనిపించడం వృద్దాహ్యపు చిహ్నం. 


గ 


వాటా కృష్ణ 


వేశ్య 


పులిపాలు తెచ్చి యిచ్చిన 
నలవడగా గుంజెకోసి యబచే నిడినన్‌ 
దలపొడుగు ధనము పోసిన 
వెలయాలికి గూర్మిలేదు వినరా నుమరీ. 


వెద్యుడు 293 


* ఓ నోగందానా 1 నీవు సంఘానికి వేస్టుపేవరు వాస్కిటువా ? 
—వరఠాభి 


* వీరు ధనము నిమి తము నన్యుదురు ; ఎత్సురు. పుఠుషులను 
నమ్మింతురు; తాము వారిని నమ్మరు. కాబట్టి కులీఅములు గల 
వాడు వెళ్యలను వల్చ్లకాటియందు పువ్యువలె విడువవలెను, 


“వేశ్యా శ్మశాన నుమన ఇవ వర్గనీయాః" “ఆాధ్‌ ర్భృహరి 

వై ఫల్యం 

శన వేసింది ఒక గంతు, విరిగింది ఒక కాలు. సామెత 
వైద్యుడు 


ష్‌ వైద్యుడయితే నోరెత్తి మాట్లాడనవసరం లేకుండానే మానవా? 
కెంతో సేవచేయగల అవకాశం లఖిస్తుంది. 
ఎా-అల్బర్‌ కష్వైజర్‌ 


% (పకృతి, కాలము, ఓర్చు అనేవి మూడూ ముగురు ఎద్యులు. 
గ అ 
--ఆంగ్ల సామెత 


* ఇరుగువారింటో గొల్లుమంపే _వెద్యుడింటో గల్లుమన్నది. 
గా ౧ స్తా య Ow కా 


% రోగాలు ఊరికే వచ్చాయని డాక్టర్లు ఊరికే వస్తారా . 
సామెతలు 


244 


బం 
చు రాగ్యం 
2 తలలు బోడు డెన కలపులు బోడులా ? జ వేను 
ఖ్‌ పురాణ _ఎెరాగ్యం; [పసూతి _వెరాగ్యం; శ్మశాన _బెరాగ్యం. 
సామెత 
ల్‌ పిధ్యము 
ములో 
ఖం ఇదరు వ్యక్తులు ఒకే మంచంమీద ని;దించినా వారి కలలు వేరు 
ది ణా ~~ 
వేరుగా ఉంటాయి. = చెనా సామెత 
వోటరు 


స్‌ వోటరు : పోలింగ్‌ సైషనుకు కారులో వెళ్ళి కాళ్ళతో థిదిగి 


వచ్చేవాడు, = గోళ్ళమూడి గోపాలకృష్ణమూర్తి 
వ్యర్దము 
*  సమ్ముదమున కురిసిన వర్షము, ఆకలి తీరినవారికి భోజనము, 
ధనికున కిచ్చే దానము, దరిదుని యందలి యావనళోథ-ఇవి 
వృధాయగుచున్న ఏ. _-హితోవ దేశము 
3k 


[పేమములేని కామము, కవిత్వము లేని పదాలు, శిక్షణా 
ధామము” లేని |గామము, “విధాననభల్‌ ' కనరాని రాజ్యముల్‌ 
తామసియా గురుండును, మతాల కులాల చరించుజాతి, చిం 
తామయమై నకించుగద, = దాళ రథి 


వ్యర్రము 229 


థీ 
* ఆత్మకద్ధిలేని యాచార మడియేల 
భాండపద్దిలేని పాక మేల 
చిత్రకద్ధిలేనే శివపూజ లేలరా. వేమన 
* వాసనలెేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, భక్తి వి 
శ్వాసము లేని భార్య, గుణవంతుడుగాని కుమారుడున్‌, సద 
భ్యాసము లేని విద్య, వరిహాసము లేని [పసంగవాక్యమున్‌ , 
[గాసములేని కొల్వు, కొటగానివి పెమ్మయ సింగ దీమణేీ 
-పూర్వకవి 
*  స్యారిచేయని గుజ్టింజు, చదువ నట్టి 
పు సకంబును, సివింప బోని ముందు; 
ఆరగింవని వంటక, మనుభవింవ 
నట్టి ధనమును వ్యర్హ౦బు లనుట వినర 
— కాళ్ళకూరి నారాయణరావు 
+ బోడి తల అంట వేడుక, రానివారి పిలువ వేడుక. 


*  శివర్మాత్రఇంటికి ఏకాదశి భోజనానికి వెళ్ళిందట. 

పై శవమున కలంకారము లేల ? 

జ సానికి పెట్టినడబ్బు, గోడకు వేసిన వెల్ల. 

జ రాటానికీ చెవులున్నాయి, వాడికీ చెవులున్నాయి, ఎందుకు ? 


ఖః జలెడలో పాలుపితికినట్లు. = సామెతలు 
M-29] 


226 వ్యసనములు 
వ్యననములు 
గో వ్యసనాలకు బాసిసయె 

వసిడిని కోలోవు నరుడు 

వగటిపూట చం|ద్రునివలె 

పాలిపోడె కళలు తరిగి 


--హిందీకవి రహీం. (అను : మల్లిపెది వెంకటరావు) 
౧ ౧౬ 


శత్రువు 
థి శ తువులనుజూచి నీతి చెందకు. గుర్తుంచుకో, గాలి వటము గాలి 


యొక్క వ్యతి రేకతవల్ల పెకిపోతుందేగాని అనుకూలత వల్ల 
గాదు,” — మానీ 


షః పగవాడే నీకు పాఠాలు బాగా చెప్పుతాడు. 
_మావ్‌ -పే-టుంగ్‌ 


a బలవంతు డెన శ తువునుబూచి భీతి చెందకు, బలహాను డెన 
శ|తువును నిర్లక్ష్యం చేయకు. -- ఆంగ్లసా మెత 


ఫ్‌ అగ్ని శేషము, శ తుశషము, బుణశేషము ఉంచరాదు. 
_సామెత 


Do not be afraid of opposition. Remember a kite 


raises against, not with, the wind, —— Mabie 


శరీరం 


227 


పగకలిగి (బతకడం పామున్న ఇంట్లో (బ్రతకడం ఒక్‌ టే, 
సామెత 


శరీరం 


శరీరము కణభంగురము; గుణములు కల్పాంతస్థాయులు. ఇట్టి 
శరీరమును అపేక్షించి కీర్తిని పోగొట్టుకొనవచ్చునా ?. 


--నీతిచందదిక 


తనువు నళించి దుమ్మగుట తధ్యము, నీవు వసిండి ముద్దవా 
జనులొకసారి పూడ్చి మరుసారి నినుం బెకలించి యె తగన్‌. 
ఎఉమర్‌ ఖయాం 


[బ్రహ్మ నా తండి, మాయనా తల్లి, వారి ఐక్యం వల్ల నాకీ 


దేహం [పా పించింది. _షిరీ సాయిబాబా 
య 


ఈ శరీరం వి సరివంటిది. దీనిపై రుచికరమైన వదార్థాలన్నీ 
పెట్టుకొని తింటాం. భోజనానంతరం వి సరి జాగత్ర చేసు 
కుంటామా? దాని పని తీరగానే అవతల పారేస్తాం. శరీరమూ 


అంతే. -గమణమహర్తి 


(పతి జీవునకు మూడు శరీరములు కలవు, కండకు కనిపించు. 
నది స్థూలశరీర ము, ఆలోచనలు నడిపించునది సూక్ష్మ శరీరము, 


223 కాంరక్సు 
అనేక జన్మలనుండి వచ్చుచున్న సంస్కారములను కలిగి 
యున్నది కారణ శరీరము. 

--(బహ్మచారి శ్రీ వనన్న చెతన్య 

* శరీరం సజీవ యంత్రం. అవకాశమిస్తే తన రోగాన్ని తాను 
నయం చేసుకుంటుంది. —తా॥ ఏ, వెంక టావ 


శాంతము 


శ దీర్గకాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్విక 


మైన నాలుక యముకలను నలుగకొట్లును. 
— బెబిలు-సా మెతలు 28218 


శిక్ష 
* ఉరితీయుటద్వారా మనం సరిదిర్రేది నేరస్తునికాదు, మిగతావారిని. 
_ఒఆంగసూ కి 
ల్ని. ఇనాక్‌ 
కాంతి. 


& శాంతి యనగా సోమరితనముకాదు; ఏకా[గత. అవిదిత వేద్యాం 
తరముగా ఏదేని ఒక వస్తువునందు చిత్తము నిలువగలుగుట, 
బహు భేదములచే భిన్నమగు ఈ [పవంచమునందు అ భేదాను 
భవమును సంపాదించుట, ఇట్టి అవస్థ ఆనంగమయము. 

ఆరా కవల అనంతకృష్ణశర్మ 


కీలము 229 
ఫీఖము 


% శీలంలేని మనిషి చిల్లులకుండ వంటివాడు. 
— 8 సత్యసాయిబాబా 


ఖః పొడుగు నడత బూను 
ఇడుము గడచి పోను, పెద్దబాలశిక్ష 


శే శీలానికి అగ్నిపరీక్ష సె'పేవి అందం, ధనం. 
—ఉవాపవతి పద్మనాభశర్మ 


స సత్పవర్హన మెపుడు తన్ను తానుద్దరించుకొని నుఖపడుట కే 
గాని వేరొకటిగాదు. కత్తిని రాతిపై నూరుట కత్తిని వదును 
పెట్టుకోటాని కేగాని రాతిని నునుపు జేయుటకు కాదు. 

--- ఎక్కిరాల కృష్ణమాచార్య 
క్‌ లావుగల వాని కంటెను 
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ 
[గావంబంత గజంబును 
మావటి వాడెక్కినట్లు మహిలో నుమగి. 
--=సుమతీశత కము 


* ఒక కొండశిఖరం నుండి [కిందికిదూకి శరీరమును తునాతునకలు 
చేసికొనుట మంచిడి, విషదంష్ష్రములు గల సర్పము యొక్క. 


230 


శమ 


(శమ 


నోటిలో చెయ్యి పెట్టుట మేలు, లేడా అగ్నిలోకి ఉరుకుట 
మంచిది, కాని మానవుడు తన శీలమును విడచుట ఎన్నడును 
| యస్కరముకాదు, భధ ర్భృహరి 


నొప్పిలేకుండా చికిత్స లేదు, ముళ్ళు లేకుండా సింహాననం లేదు. 
దూషణ లేకుండా కీ రిలేదు, శిలువలేకుండా కిరీటం లేదు." 


విలియం: పెన్‌ 
% కొండ గుండెల నుండే సెలయేరు పుడుతుంది 
హాలాహలం తర్వాతే అమృతం అందుతుంది. 
జల స్‌ మునిరత్నం 
3k కాంతి కావలి సే, నిప్పు పట్టుకోవాలి.” - జ్వాలాలుద్దిన్‌ రుమీ 
నంకటన్థితి 
3k 


“తాంజాలా లిచ్చివచ్చాను, తన్ను కుచావండి' అన్నట్లు, 
_- కన్యాశుల్కం” నుండి సామెత 


No pain, no balm; no thorns, no throne; no gall, 


no glory; no Cross, 10 Crown. William Penn 


One must take fire in order to get light. 


—Jalaluddin Rumi 


సంగీతం 281 


x 


తిటబోతే అక్కకూతురు, కొట్టబో తే గర్భిణి. _-సామెత 
శివలింగంపె తేలు వున్నది;చెస్పుతో కొడదామం పే అపచారం, 
చేత్తో తీసి వేద్దామం' టి కుడుతుంది. 

నాయనను చూపు లేదా తద్దినం పెట్టు, 

(గంగానదినద పండాలు చెప్పేమాట) — మరాటీసామెత 


ఆకాశమంత ఆకలి, నూదిబెజమంత గొంతుక, సామెత 


నంకుచితత్వం 


సంకుచిత మన సత్యం సంస్కృతీ రాహిత్యానికి సంకేతం, 

అండరనీ కలుపుకొనే మన స్రత్వం పెరుగుదలకు సోపానం. 
--జవహర్చాల్‌ న్మెహూ 

ఇల్లేతీర్ణం, వాకిలే వారణాసి, కడుపే _కెలాసం, _సామెత 


నంగీతం 

సంగీతం మనిషికీ _దెవానికీ వారది లాంటిది. 
= నీలంరాజు లక్షీ వసాద్‌ 
పాలుత్రా గవిడ్డ, (ప్రపంచజ్ఞానంలేని గొడ్డు, విషం గక్కే సర్పము 
గూడ మధుర మెన సంగీతాన్ని వింకే మెమరచిపోవడం కదుంచే 


--సంస్కృృతనూ క్రి 


వేతి గానరసం ఫణి , నూ క్రి 


232 


3 


సంగీతం 
నర్వ జాతిలో షత్తము, బుషభము, గాంధారము, మధ్యమము, 
పంచమము, దైవతము, నిషాదము అని ఏడు స్వరాలున్నవి, 
Tet Ta అన్‌ నం కేతాతరాలతో వ్యవహ 


రిసున్నారు. గుమ్మ లూరి సత్యనారాయఃణ 
సంగీతం మానవుల సనఠ్వనామాస్య భాష. జాన్‌ విల్బన్‌ 


“గీతం వాద్యంచ నృత్యంచ [త్రయం సంగీతముచ్యతే” 
నృత్యము, గీతము, వాద్యములను మూడును సంగీతముయొక్క. 


కము —సూ క్రి 


సంగిత సాహిత్యములు రెండును సరన్వతీ దేవి సనద్వయము, 
అందు సంగితము వినినంత నే ఆనందము కలిగించును. సాహి 
త్యము ఆలోచించిన అమృతము లభించును.” 


. సంగీత మపి సాహిత్యం 


సరస్వత్యా సనద్వయమ్‌ 
ఏక మాపాత మరుర 
మన్య దాలోచ నామృతమ్‌ 


సంఘసేవ 233 


సంఖ్యలు 

శ [బా కెట్‌ ఆటలో ఆసి కోలోయినవాడు తుట్టతుదకు అంకె 
లను ఇలా తిట్లాడు: “శూన్యం : యిత్రడిసిబ్బి; ఒకటంకి : చాప 

లేని కొయ్య; 'రెండంకి; ఉడత మడత; మూడంకి : మంచం 
వక్క; నాలుగంకి ౩ గోడకుర్చీ; ఆయిదంకి : వదులు పీలక; 
ఆరంకి : హాకీ కర ముక్క; ఏడంకి ; ఒంటిగోడ సిమెంటు 
జాల్కనీ; గుమి దఠకి? అర గ్గా నిల్చిన పాతం; తొమ్మిదంకి : 
ముంతకొప్పుసాన, - భమిడిపాటి కామేశ్వరరావు 


సంఖ్యాబలం 


* పదుగురాడుమాట పాటియై ధర జెల్లు 
ఒక్కడాడుమాట యెక్క-దెందు. వేమన 


నంఘ'సేవ 


న ఏ ఉద్యమంలో నీవు పనిచేసినా చేయిజాచి ఎవరినీ అడుగ 
బోకు, సంస్థను౦డి గాని వ్యక్తులనుండి గాని చిల్లిగవ్వ పుచ్చుకో 
కుండా నీ సంపాదన మారాన్ని నీవు చూచుకో. దైన్యంతో 
చేయిజాపితివా కొండంత తపస్సుని గుడ్డిగ వ్వకు కొ నేస్తారు. 
ఒక్కొాక్క-సారి ఆ గవ్యను చేతికివ్వకుండానే చూపించే కొని 
వేస్తారు జా[గత్త. భోగరాజు పట్టాభి సీతారామయ్య 


[130--] 


234 సంస్కృతి 
నంన్క్సృతి 
స గతమనెడి తల్లి వరమానమనెడు శిశువునకిచ్చు సన్యమే 
సంస్కృతి. --సి, నారాయణ రెడి 
స సీకు ఆకలవుతుంది. అన్నం తింటావు. అద్‌ (పకృతి. | 
నీకు ఆకలవుతుంది. మరొకడిని చావగొట్టి వాడి అన్నం 
తింటావు. అది వికృతి. 
నీకు ఆకలవుతుంది. నీ అన్నంలో కొంత మరొకడికి 
పెడుతూ నీవు తింటావు. ఆది సంస్కృతి. 
వినోబా భావే 
నంసారం 
శ సంసారమొక శాపము కాగు. దురవస్థ అంతకన్నా కాదు, 
సంసార మనునది వ్యష్టి సమిష్టిని ఆలింగమును చేసుకొనేందుకు 
ఉపకరించు ఒక [పక్రియ మాత మే. : 
_స్వామి సుందర చెతన్యానంద 
* ఇష్టమున్న సంసారం అరవైమూడు, ఇష్టంలేని సంసారం 
ముఫ్పై అరు. -సామెత 
(63 అను సంఖ్యలోని అంకెలు ఎదురెదురు చూస్తున్నాయి; 
36 లోని ఆంకెలు ఎడమొగము పెడమొగముగా నున్నాయి.) 


44 ఇంల్లో విత్తుల్లేవు; ఇద్దరికీ మాటల్లేపు. సామెత 


x కొయ్యను నహితము తొలుచు బంభఠము సాయంసమయము 


నులు 215 


నందు వద్మకోశాంతరమునందు చిక్కు_కొన్నట్లు మానవుడు 
సంసార చ్మకమునందు బంధితుడగుచున్నాడు, 
_-మహామం తి చాణక్యుడు 


కాళ్ళు తడవకుండా సముదాన్ని దాటినవాడు కూడ కళ్ళు 
తడవకుండా సంసారాన్ని దాటలేడు. —సూ క్తి 
సంసారం గుట్టు; వ్యాధి రట్టు. 


'రండూళ్ళ వ్యవసాయం, ఇద్దరు భార్యల సంసారం. 


= సామెతలు 

సంసారం జానెడు, ఖర్చు బాండు. —_సామెత 

భార్యాభర్తల తగాదా లాలూచీ కుస్టీ. _-పుచ్చా పూర్ణానందం 
(చూడుము పారా భర్తలు) 

సంస్కారము 


రెండు అణాలు విలువచేసే ఇనుము సంస్కారములచే మూడు 
వందల విలువగల గడియారముగా మారును. కనుక సంస్మా 
రమున కే విలువగాని పదార్థమునకు గాదు. 


సత్యసాయిబాబా 


సజ్జనులు 
చెట్టు రసఫల భారముచే వంగియున్నవి. జలభారముచే మేశు 


236 


సజ్జనులు 
ములు వంగియున్నవి. సుజఖనులు సరషసంపదలతో గూడిన 
వారైనను గరిర్చంచరు; -భ ర్భృహరి 
మహాత్ములు సంపద కలిగినప్పుడు అపుడు వికసించిన తామర 
పువ్యువలె నుందురు. అవదల నెదుర్కొ నునపుడు పెద్ద కొండ 
యొక్క గండశిలవల ధైర్యము చెడక యుందురు, 

-భ ర్భృహరి 
తనను నమ్ముకొనియున్న ఎట్టి సామాన్యునెనను గుణవంతుడు 
విడిచిపెట్టడు. ధర్మరాజు స్వర్గమునకు పోవునపుడు తనలో 
వచ్చిన కక్కను దేవతలు విస్మయము చెందుచుండ విమానము 
నందు కూర్చుండ బెట్టుకొని గొనిపోయినాడుగదా. 


_భాస్మ్కర శతకము 


“బంధన మాయా నిశుకాః యలీష్టసంచారిణిః కాక" .చిలకలకే 
వంజరములో బంధన మేర్చడును. కాకులెప్పుడును యధేచ్చగా 
తిరుగుచుండును. -సంస్కృతసూ కీ 


సజ్జనుడు ఎలపుడు పీయవచనములే పలుకును, ఒకానొక ప్పుడు 
కఠోరవాక్యములు పలికినను అవి కీడుచేయవు. మేఘములు 
ఒకానెక సమయమున వడగండ్లు కురిసినను ఆవి రాళ్ళుకావు, 
చలని నీరేయగును, _బాస్కురశతకము 
తను కార్యంబు పరిత్య జించియు వరార పావకుల్‌ సజనుల్‌ , 
థి టి 
-భ ర్భృహరి 


సత్యము 237 


* సహృదయుల కోపము తెల్లని గుడ్డమీద పడిన నీటిబిందువులా 
వుంటుంది. _గురూజీ గోల్వాల్కర్‌ 


* నజ్జనుడు జీవితంలో |క్రిందపడినను బంతివలె పెకిలేస్తాడు. 
మందుడు [కిందవడి మట్టిముద్దవ లె అణగియుంటాడు. 

-భ ర్భృహరి 

సత్యము 

శ. సత్యమును మాటలాడవలెను; [పియము వలుకవలెను. ఆ(పియ 

మెన సత్యమును వలుకరాదు ; అసత్యమగు [పియమును చెప్ప 

రాదు. ఇది సతాతనమైన ధర్మము.” --సూక్రి 


ష్‌ ఈ విశ్వాసానికి ఒక “లయి వున్నది. ఆ లయే దానిని నిలభె 
డుతూ వున్నది. దీనినే సంసృతకవులు 'రిత' అన్నారు. రితం 
కానిది అనృతం. ఆనృతమంే విశ్వంలోవున్న లయకు విరు 
ద్ధంగా వర్తించడం. సత్ప్రవర్తనులు లయకు అనుగుణంగా 
నడిచేవారు. దుష్ప్రివ ర్హనులు లయతప్పిన మనుష్యులు, అందు 

వల్ల వారి జీవితం దుఃఖభాజకమవుతుంది. 
|తిపురనేని గోపీచంద్‌ 


si తీయని నీటితోనిండిన నూరు నూతులకంటె ఒక దిగుడుబావియు 
నూరు దిగుడుబావుల కంటు ఒక యజ్ఞమును, నూరు యజ్ఞముల 


వే సత్యం [బూయాత [ప్రియం దూయాత్‌ న [బూయాన్‌ సత్యమ 
[పియమ్‌ (పియంచ నానృతం |బూయా శైవ ధర్మ సనాతనః 


238 సత్యము 


కంది ఒక ప్యుతుడును, నూర్లురు ప్పశులకంటి రిక సత్యవాక్య 
మును (ేష్టమెనవి. _-మహాభారము 


సత్యము ? నిసోయే మనుష ష్యుల పెదిమలపెకూర్చొని వుంటుంది." 
_- మాధ్యూ ఆర్నాల్డ్‌ 
తుట్రతుదకు సత్యము, నూనె, పెకి తేలుతాయి. 

- ఆంగృసామెత 
సత్యము తరచుగా గందరగోళం నుండి గాక తప్పుల నుండియే 
వెలువడుతుంది. “ =(ఫొన్సిస్‌ బేకన్‌ 
సత్యాలను మనం నిర్ణక్ష్యుంచే సే అవి రెట్టింపు శకితో కత్ష 
సాధించుకుంటాయి ౫ సర్దార్‌ వల్లభాయిప టేల్‌ 
వాద (పతివారముల నుండియే సత్యమను వెలుగు ఉదయించును' 
(వాదే వాదే జాయతే తత్త్యబోధః) _నంస్కృతసూక్తి 
నిజమైన బంగారం నిప్పుకు వెరువదు, 


నిజము కురచ, బొంకు పొడవు. _సొమెతలు 


తననన న నానా 


Truth sits on the lips of dying men. 
—-Mathew Arnold 


4 


జె 


Truth emerges more readily from error than from 
confusion. Francis Bacon 
8 If we ignore facts, they will take vengence with 
redoubled vigour, Sardar Patel 


న్యాసము 239 


నత్సాంగత్యం 
మంచి సాంగత్యం మాతమె ఈ జీవితాన్ని భరింపదగినదిగా 
చేస్తుంది." -స్పొానిష్‌ సామెత 
సారుసంగమమున సామాన్యుడును గూడ 
మంచి గుణములను [గహిఠచు చుండు 
పుష్ప సౌరభంబు పొందదా దారంబు -కరుణ$) 
సన్యానము 
కుప్తంలో వర్పించాలం టే వరణం మీద _పేమే సన్యాసం ! 
లౌకికులు జీవితాన్ని (పేమిస్తారు. సన్యాసి మరణాన్ని |పేమి 
సాడు. అంటే ఆత్మహత్య చేనుకోవడం కాదు. 
మరణాన్ని _పేమించడమంచే ఏమిటి ? మనం ఎప్పటి కైనా 
మరణించక తప్పదు. కనుక ఒక మంచి కార్యంకోనం మరశణీ 
దాం. మన చర్యలన్నీ త్యాగానిక వినియోగింపబడు గాక! 
ఆహారం తినడం ద్వాగా నీ శరీరాన్ని పెంచుతావు. కాని 
పరుల [శయస్సుకు వినియోగ పడని ఈ శరీరం ఎందుకు ? 
(గంథవతన ద్వారా మనస్సును వికసింపజేసుకుంటావు.లోకోవ 
కారంకోసం ఆ మనస్సును వినియోగించనిచో నీచదువు వ్యర్గము. 
ఈ చిన్న శరీరాన్ని పెంచుకోవడం కన్న లక్షలాది సోద 
రుల కోనం దాన్ని వినియోగించి, ఆ వినియోగంలోనే సహజ 


వే Pleasant company alone makes this life tolerable. 


Spanish Proverb 


240 సమానత్వం 


మెన మరణాన్ని పె పొందడం ఆనందదాయకం. తద్య్యతి రేకంగా 


> R గో క్‌ pee si ఇ న్స్‌ త 
క రిర ర యద సుమను పంచుకున్న కొ దీ మళణం భయంకరంగా 
sar ॥ © 


గోచరించి దుఃఖ కారణమవుతుంది. -స్వామి వివేకానంద 
న లింగ వేదం, రూప భేదం, స్పర్శభేదం లేనివాడు సన్యాసి, 
మాతృశ్రీ అనసూయాదేవి 
సమానత్వం 
వః అందరూ అన్నివిధాలా సమానులు కాకపోవచ్చు. కాస్‌ అందరూ 
సమానంగా మానవులే. -హ్యు గెట్‌ స్కె_ల్‌ 
*  విద్యావినయములు కలిగియున్న |బాహ్మణునియందును, గోవు 
నందును, ఎనుగునందును, కుక్కయందును, కుక్క మాంసము 
వండుకొసి తినువానియందును సమదృష్టి గలవారే జ్ఞానులు." 
_భగవద్లీత (5-18) 
ప వల్లకాడు స్మృతికి రాగానే 


E ప. 
సమతాపాఠం నేర్చుకోవం లంట 


శ్మకాన మే ఏప*జకావ్యం సుమా, స. నారాయణ రెడి 
a 


న... 





ల ర ప ల వ ప ఫాాలనాకటాలు! 





Ta RTE ౨2౬ AT tare - Terri Nm Teatro, Tae FRET Lr ాయయటోరాతన 1H Rr ORTTLES LRP ar 22 rre 





జా 


*. It may be that men are not equal in all respects, 
but they are equally ren. —Hugh Gaitskell 
వద్యావినయ సంపన్నే [బాహ్మక గవి హసి 
శుని చెవ శ్వపాకేచ పండి గాః సమదర్శనః _భగవదీత 


a 
ec 
ద్దు 


3 


241 


కలమెతిన హలమె త్రిన 
మలమె త్రిన వాని నొక్కమై. జూడవలెన్‌ 
వలతియు నలతియు లేదిట. 
బలువృత్తులు సాగినపుడె (బతుకులు సాగున్‌. 
=తుమ్మల సీతారామమూ రి చౌదరి 


ఆరడుగుల నేల అందరినీ సమానం చేస్తుంది. 
-ఆంగ్ర సోమెత 


నిండార రాజు నిదించు నిదయు నొకౌే 
అండనే బంటు న్నిద అదియు నొకటే 
మెం డగ బాహ్మణుడు మెట్టు భూమి యొకటే 
ఛండాటు డుండేటి సరిభూమి యొకటే 
కడగి ఏకుగుమీద కాయ యెండొక కే 
పుడమి ససకము మీద పొలయు నెండొక మే 
తాళ్ళపాక అన్నమాచార్యులు 


సఅహా 
సలహా ఆముదం వంటిది. ఇవ్వడం సులభం, పుచ్చుకోవడం 
[పాణాంతకం. ఆంగ్ల సామెత 


నవ్వుతూ అనుభవించేవాడి దగరకు ఏడుస్తూ అనుభవింలేవా డు 
సలహాకు వస్తాడు, = మాత్ళ ్రీ అననూయాదేవి 


M—31] 


౮ తల సవతిళల్తీ 

సవతిత భి 

* తన చెయ్యి కాలుతుందని సవతిబిడ్డ చేత్తో కలియ జెట్టిందట. 
సామెత 

సహకారము 

నః కనురెప్పలవలె, నోటిలోని దంతముల వరుసలవలె, రెండు 


చేతులవలె, రెండుకాళ్ళవలె, పరస్పరం సహకరించుకోవడానిశే 
మనం జస్మించినాము, కుకరికొకరు విరుద్దంగా వ్యవహరించడం 


(వకృతికి వ్యతిరేకం. _ మేరియన్‌ అనీతియస్‌ 
సహజము 
x కడుపుతో ఉన్నమ్మ కనక మానునా ? వండినమ్మ తినక 
మానునా ? 
xk చింత చచ్చినా పులుపు చావదు. -సామెతలు 
సహనము 
ణః 


కోరుకోవోయ్‌ మనిషీ కోటగోడ సహనాన్ని 
తన ఒళ్ళు చిల్లులు వడుతున్నా తన వారిని (బతికించాలని. 


ep నారాయణ క్షీ 


హృదయత 


¥ © 


మానెడు విషంకం టె ఒకబొట్లు తేనె ఎక్కువ ఈగలను చేరు 


నుంది, = అబ్రహం లింకన్‌ 


సాహిత్యం 





సా 09 ప ట్ర్‌ ద్య 


శ అంతకడి వెడు పాలపై 
ఒక్కి౦త మీగడ పేరినట్టుగ 


మనకు మిగులును గతములోవలి 
మంచి; అదియే సాంపదాయము, గుం నారాయణరెడ్డి 


సా(మాజ్యవాదము 
x ఆనాటి స్మామాజ్యవాదము కప్పము వసూలు చేసింది ; ఈనాటి 
సా|మాజ్యవాదం వడ్డికి అప్పులిస్తుంది. | 
== హెచ్‌ ,యన్‌. (బెయిల్స్‌ ఫోర్లు 
సామెత 
* మాటకు ముంరు సామెత, భోజనానికి ముందు ఊరగాయ. 
కన్నడ సామెత 
సాహానము 
* సాహసములేనివాడి కతి సరిగా తెగదు. సామెత 
సొహిత్యం 
స్‌ వాజ్మయం అంటే హపత కూడీక అని ఆర్ధం. 
సారస్వతం అంటే అర్ధం రసంతో కూడుకున్నది అని. 


సాహిత్యం అంటే హితంతో కూడుకొన్నది అని, 
శాఎస్‌, సంజీవదేవ్‌ 


244 


సాహిత్యం 
సారస్వతమూ సాహిత్యమూ కూడా వాజ్మయంలోని శెండు 
కాఖలన్న మాట. ఒకటి పియాన్నిచ్చేది, రెండవది. 
[శేయాన్నిచ్చేది. ఎస్‌, సంజీవదేవ్‌ 


భాషకు వ్యాకరణం, కవిత్వానికి ఛందస్సు, కావ్యానికి లక్షణాలు 
పరిణామకమంలో అవరోధాలుగా వరిణమించాయి. కాని 
(పగతిగామి ఆయిన సాహిత్య (సవంతి ఈ [ పతిబంధకాలను 


జదలు కొట్టి స్వేచ్చా పరంలో ముందుకు సాగిపోయింది. 
_-ముఠిగర శంశరరాజు 


సాహిత్యం ఒక పరమార్ధ సాధనకు సాధనమ్మాతమేగాని, ఆదే 
నరమార్థం కాదు. మహాకవుతెన్వరూ సాహిత్య సంసార 
లంపటులు కారు. ఈ సత్యం గురజాడ ఖప్పారావు పంతులు 


గారిలో సార్ధకమయింది. గుంటూరు శేషేందళర్మ 


సంఘం తన కురులు దిద్దుకొనే దర్పణ మే సాహిత్యం. 


_మాలతీ చందూర్‌ 


సాహిత్యమంటే వాయుగుంభనకారు. అది మహోజ్వల కాంతి 
పుంజం... కలం అంటి క్మరపుల్లా కారు, గడ్డిసరకా కాదు; 
కీ రి శిఖరాన్ని ఎక్కించే నిచ్చెన కాదు. అద్‌ కాంతిచ్మకాలు 
విరజిమ్మె ఒక వజాయుధం. దీనికి పానుగంటివారి సామే సాక్షి, 


జాగ టూరు శేషెగ్యదశర్మ 


245 


Re-reading కు నిల్వని బుక్‌ లిటరేచర్‌ కాదు. 
-వుచ్చా పూర్తానందం 


కావ్యం హృదయాన్ని కదిలిస్తు వ్యాసం మేధను మేల్మొ..లుపు 


తుంది. ఎస్‌, సంజీవ దేవ్‌ 
సిగరెట్‌ 

సిగరెట్‌ ఒక సూపాకార వస్తువు. దానికి ఓ చివర నిప్పు, 
కే క్‌ 

రెండో చివర మూర్దుడు వుంటారు, -జాన్సస్‌ 
నినీమాతారలు 

సినిమాల్లో నటిన్తూ, పావం, జీవితంలో గూడ విధిగా నటిసేనే 
గాని జతకలేని బతుకులు వాళ్ళవి, -వీ. ఎస్‌. రాజు 


మా తిండి మేం తినలేం. మా బట్టలు మేం కటుకోలేం. మా 
మా మాటలుకూడా మేం మాట్లాడుకో లేం. ఆంతా అరువు, 
ఎరువు. దాసరి నారాయణరావు 


సుఖం 


ఎక్కువ కష్టంలోనుంచి తక్కువ కష్టంలోకి రావడమే. సుఖం 


. Cigarette is a cylendrical thing haviug fire at one 


end and fool at the other end. - Johnson 


246 సుఖదుఃఖాలు 


న్‌ నునవల్ల ఒకరు సుఖసడుతున్నార నే తృ పిలోనే వుంది సుఖం, 


చ కవ రి రంగస్వామి 


x అర్గగంట భోగం, ఆరునెలల రోగం. _ =సాొమైత్ర 
నుఖదు కొలు 
x 


శమ అనెడి వెల చెల్లించకుండా సుఖం లఖించదు, [క్రమమైన 
సుఖానికీ అక్రమమైన సుఖాసకీ తేడా ఏమంపే, సక్రమ 
సుఖానికి వెల ముందుగా చెల్లిస్తావు; అకమమైెన దానికి వెల 
తరువాత చెల్లిస్తావు. జాన్‌ ఫాస్టర్‌ 


* పరివూర్ణ సుఖము లధికబాధల కొరశే. 
సుమతీ శతకము 
i ఆగాదమౌ జలనిదిలోన అణిముత్య మున్నటులే 
కోకాల మరుగునదాగి సుఖమున్న దిలే, 


శ్రీ శ్రీ (వెలుగునీడలు సినిమాలో) 


స హోలిక వలన మనిషికి సుఖమూ దుఃఖనమూ కలుగుతాయి.? 
_అంణగ సామెత 
గ్ర 


ఎట గా మతో తారా క 


i. It is comparison that makes men miserable or 


happy. —English Proverb 





సుఖదుఃఖాలు 247 


* లేవిదాని కొరకు ఆశించేది దుఃఖము, ఉన్నది చాలనుకొనేది 
సుఖం. _మాతృ్ళ క్రీ అనసూయా డేవి 


* మీడు “భోగి మను మంతి నావ్వోనింతురేని, అతని యాంత 
ర౭గిక కార్యదర్శియైన “రోగమును దర్శించి ఆతనిని మర్యాద 
చేయవలెను. అది తప్పదు. మంతిని సైతము లెక్కచేయక 
మిమ్మెక్కువగా బాధించును, 


కాబట్టి మీరు “త్యాగి మను మంతినో, లేక “యోగి మను 
మంతినో ఆహ్వానించి నవుడు “భోగము ఆంతరంగిక 
కార్యదర్శిగా వచ్చును. మీరు నిర్భయముగను నంతోషముగను 
వానిని నసందర్శింపవచ్చును. అతడు మంతులకు విధేయుడై 
వారి యాజ్ఞల ననుసరించి మీ అభీవ్షములను యధోచితముగ 
నెర పర్చుచుండును. _సత్యసాయిబా 


* మనము పూర్తిగా సుఖపడ లేక పోవడానికి కారణం ఒక్క టే స్ట 
మనకున్నదానిపె నిర్హక్యుం, లేనిజానిపై ఆరాటం. 
-రియో 


| మెఘమ్ము వర్షము లేకుండా ఇం[దధననస్సువుండదు.ే 
_జె. హెచ్‌. విన్సెంట్‌ 


నా = నత్తా లంద. వండాలని అలానా అద. 2 తారలు వాతా ల ఈ బాలలను. 


1. There can be no rainbow without a cloud and a 
storm. లేం Hs, Vincent 


248 


ణే 


సున్న 


ves 


సున్న 
మానవులనుభవించు [పావంచిక సుఖములు కేవలం తాము ఎదు 
ర్కొను బాధలమీద [పతి క్రియలు మాత మే. నీకు దాహమయి 
నపుడు నీరు [తాగుతావు; ఆకలయినపుడు అన్నం తింటావు, 
అది నీకు సుఖమనిపిస్తుంది. ఇది సహజమైన సుఖంకాదు, ఆకలి, 


దప్పికయొక్క బాధలను తొలగించడం మా[తమే.క 


_ సత్యసాయిబాబా 


సున్న అనే వదం సంస్కృతంలోని శూన్యం అనే పజాన్నుండి 
ఆవిర్భవించింది. ఆ శూన్యానికి ఆకారం చ్మకాకారం. చక్రం 
అనేది ఆద్యంత ములు లేనటువంటిది. పరిపూర్తమయినటువంటిది. 
ఏమీ లేకపోయినా, సర్వమునూ ఇముడ్చుకోగలిగినటువంటిది. 
నిర్దుణ మైనది. ఇవన్నీ భగవల్లడణాలు. త త్వమీమాంసకులకు 
ఈ సున్న యొక్క లక్షణాలలో వేదాంత రహస్యాలు గోచ 
రిస్తాయి. భగవ_త్రత్వం, సృష్టి రహస్యం [పస్ఫుటమవుతాయి. 
శూన్యమైన ఆకాశంనుండి తేజస్సు, అందుండి వాయువు, 





i. The worldly pleasures are nothing but counter- 


actions against pain. You feol thirsty, then you 
drink water. You are hungry, you then eat food. 
Tt is not positive pleasure that you have. But you 
negate the pangs of thirst and hunger. 

—Satya Sai Baba 


సేవ 


249 


ఆందుండి జలము, అందుండి వృథ్వి ఉత్పతి అయినట్లు ఈ 
శూన్య సంఖ్యనుండి, ఒకటి మొదలు తొమ్మిది వరకు గల 
సంఖ్యలు ఆవిర్భవించాయి. _ కెఆర్‌, కె, మోహన్‌ 


సృష్టి 
పరస్పర సహాయమే సృష్టియొ క్క మూలత త్రము, 


=రాళ్ళవలి అనంతకృష్ణశర్మ 


రూవం లేనిది రూవం ధరించడమే సృష్టి. 
_మాతృ శీ అనసూయాదేవి 


"సేవ 


శివ జీవితమునకు ఆనందమును, రుచిని కలిగించే లవణము 
వంటిది. సేవలోనే వున్నది వవితత.. సేవ ద్వారా ప్రేమ 
అనుభూతిలో సికి వస్తుంది. --శ్రీసత్యసాయిబాబా 


(ప్రేమకు మించిన అధ్యాత్మిక సాధనలేదు. (ప్రమ యొక్క 
పరాకాష్ట సేవ. 'సేపయొక్క- స్పటిక రూపం త్యాగం. నువ్వు 
ధ్యానంలో వున్నా నరే, నీ నహాయం క్రోద్రి ఎవరైనా వసే 
తక్షణం వెళ్ళి చేయగలిగిన సేవ చెయ్యి. 


త్రీ సత్యసాయిబాబా 


[4-32] 


250 సోమరితనము 


సోమరితనము 

* సోమరితనము ఆకలికి తల్లి, మరియు డొంగతనానికి పెద 
సోదరుడు. -ఆంగ్లనూ క్రి 

ఈ చేప్పు అనేది సోమరులు పనిచేసేరోజు. _ఆంగ్ల సామెత 


ఖః దున్ననక్కర లేకుండా ఊడితే, కొయ్యనక్కర లజ 
పండుతుంది. టర్కీ సామెత 


* సోమరిమనసు దయ్యాల భవనము. సోమరితనము సాలె 
గూళ్ళతో [ప్రారంభించి సం కెళ్ళ్గతో అంతమగును. తువ్చు 
ఇనుముయొక్క_ ఆయువును తగ్గించునట్లు అలసనత్వము మానవుని 
ఆయువును కృంగదీయును. స్వామి రా జేశ్వరానంద 


సోషలిజం 

శ్‌ ఉత్పత్తి సాధనాలను మారకపు సాధనాలను సమిష్టి యాజ 
మాన్యంలో వుంచి, వాటిద్వారా యావన్మందికి సమానంగా, 

[ప్రయోజనాలు కలిగించే వ్యవస్థయే సోషలిజం. 
--రాబర్‌ వార్‌ 
అ ౧a 
i. Socialsm is the common holding of the means of 
production and exchange and the holding of them 
for the equal benefit of all. - Robert Blard 


'సెన్సు-మతము 251] 


ఫే 


(వతియొక్కరు ధరించడం వలన తన ఆకారాన్ని కోల్పోయిన 


హ్యాటు వంటిది సామ్యవాదం. _బోడ్‌ 
స్వభావము 

పెద్దమనుషులు ఏది న్యాయమో చూస్తారు; అల్పుడు ఏది 
లాభమా అని చూస్తాడు. _కన్బ్యూషియన్‌ 
సైన్సు 


సైన్సు ఇచ్చే జానాన్నీ శక్తినీ వాడుకొనే బుది, వివేకం 
ఎ ఖా ఆ ధి 
'పెన్సు నుండి డొఠరకవు అని తెలుసుకోవాలి, 


_౪ల్‌ బర్డ్‌ జిన్‌ స్టీన్‌ 
సెన్సు .మతము 


విజాన శాస్త్రజ్ఞులు, సిధ పురుషులు వరస్పర వ్యతిరేక దిశలలో 
ణః జా థి 

వరులాకార జాటమీద వయనిస్తున్న వారివలె ఉన్నారు. 
ఆధునిక మానవునికి ఇరువురి ఆలోచనలతో అవసరమున్నదిే 


-|పొ॥ జయంతి ఆర్‌. బోషి 





1. Scientists and the mystics are like two men who 


are walking in opposite directions along a circular 
path and modern man needs the insights of them 
both. Prof. Jayant R. Joshi 


252 


స్వాతం త్యం 
* సెన్సు జీవితాన్ని పొడిగిస్తుంది; మతం జీవితానికి లోతులు 
చూపుతుంది." -యాల్లా[పగడ సుబ్బారావు 
స్వాతం[త్యం 
x బానినకు బాధ లక్కువ, స్వత ౦తుడికి బాధ్యత లక్కువ 
-మాతృ క్రీ అనసూయా దేవి 
% స్వాతంత్యం ఒక చాలా సున్నితమైన పువ్వు 
చాల వాడైన కత్తి, విలువైన వజం 
సాాతం్యత్యం తెచ్చే వెన్నెన్నో బాధ్యతలు 
సామర్యంతో నిర్వహిస్తామని సరికల*౦ చెప్పుకుందాం. 
a bas జ 
శ్రీరంగం శ్రీనివాసరావు 
కం 
3 


న్ను తవ వ న న 
న a తప్పించి ఆకాశమఠిత పిడుగు వడాలి అ ఎటు: 
అ అనలే గొడుగేదెరా అంటే నావర కైనా చేవదా అన్నాట్ట. 
వ | వే 

చద్ది అన్నం తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు. 


స తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేర ౦. 
సామెతలు 


1, Science prolongs life, religion dcepens it. 


253 
స్వార పరుడు 
త 
స్వార్థ వరుడి శ్రి సామర్థ్యాలు వరిమితంగా ఉంటాయి. 
_ఏకనాద్‌ రానడే 
స్వావలంబన 
వ్యకులుగాని దేశాలుగాని తమ కాళ్ళమీద తాము నిలబడాలి, 
తమ మనుగడకే ఇతరుల'పె ఆధారవడే దేశాలు పతనంగాక 
తప్పదు. _స్వామి వివేకానంద 
46 క్ర 
ఉద్ధ రే దాత్మ నాత్మానం 
(తన్ను తానే ఉద్రరించుకొనవ లెను.) 
ధి 1 
—భగవడీత (6-5) 
శ్రీ జాతీని రెండు వరాలుగా చెప్పొచ్చు. మాతృమూర్తులు, 
"పేయసీ మూర్తులు అని. [వకృతిపరంగా చెప్పాలంటే , తలి 
వర్షబుతువు, [పేయసి వసంతబుతువు లాంటివారు, 


య్‌. 


గా 


వర్షం సీటిని (వసాదించి ఫల స్వరూపాన్ని అంద జేషుందిం 
వేడిమి తగ్గించి చల్లదనం యిస్తుంది. దివినుండి కరిగిపోతూ దిగి 
వచ్చి భువిలోని కరువు కాటకాల నంతమొందించి సమృద్ధ౧ 
చేస్తుంది. . 


1 A Selfish man has limited 60618165, 
-Ekanath Ranade 


254 


త్రీ 


మరి (ప్రేయసి సమ్మాహనాస్త్రంలాంటిది. తియ్యని తన్మ 
యత్వం కలుగజేస్తుంది. తన చురుకైన స్వభావంతో రకాన్ని 
ఉర కెత్తి ంచి గంగ వెరులెత్తేటట్లు జేస్తుంది. అంతవరకు రాగ 
మెరుగని మూగవీణను సున్నితంగా మీటించి హృదయస్పందన 
కలిగిస్తుంది, మాటలకందని మధుర భావాలురేపి,మనోహరంగా 
ఉయ్యాలలూపుతుంది. మనస్సుమీద మత్తుమందు చల్లి మెమర 
పిస్తుంది. -రవీందనాధ్‌ టాగోర్‌ 


దేవుని చేతిలోనున్న సృష్టిం! తమంతయు పీ గర్భగోళము 
లందుంచుటచే మీరే భూలోక డేవతలు. 


_. పానుగంటి లక్షీ నరసింహారావు 


పదిహేను వదహారేళ్ళవయిస్సు వచ్చేటప్పటికి తల్రిదండులను 
వదలి పరాయి ఇంటో కొత్తవాళ్ళమధ్య మసలుతూ కాపవరం 


ఖై 
eg) 


చెయ్యడానికి |పౌఢిను స్రీకి వచ్చేస్తుంది. కాని అదే వయస్సులో 


తా 


ఉన్న పురుమడికింకా (పవంచజ్ఞానం పూరిగారాదు. మంచి చెడ్డా, 
ఎలా మాట్లాడాలో, ఉండాలో ఇవన్నీ స్రీ [గహించినంత 


సూష్మంగా రృ సముడు |గహించ లేడ. 


_పోల్మావగడ సత్కనారాయణమూ ర్తి 


అనాలో చన అర వెపొళు, అనూయ నల భైసాళ్లు వెరసి, కలసి, 
న (ap) క 
అడ దయిందట,. _వి.యస్‌. రాజు 


255 


చాంచల్యమా 1 నీ పేరే స్త్రి. (Fraility, thy name is 
woman). = షేక్సియర్‌ 


ఆడది తనకు మొగవాడు రక్షణ ఇస్తున్నాడనే భావముతో 


ఎన్ని అఘాయిక్యాలనైనా భరిస్తుంది. _అత 


పూబోడుల పుస్తకము (ప్రపంచము. వారు [పపంచ వలన 
తెలుసుకొనునంతగా పు సకములవలన తెలుసుకొనరు. 
_రూసో 


కామిని సౌందర్యమునే దర్పవతి యగును. పవి|త గుణముల చే 
[ప్రశంసనీయ యగును, లజ్ఞాశీలముచే దేవియగును. 
= షేక్స్పియర్‌ 


[ప్రపంచంలో అత్యధికంగా దోపిడీకి గురిచేయబడేది స్త్రి, 
తరువాత కార్మికుడు. ః = లెనిన్‌ 


ఇల్లులేనమ్మ హీనంచూడు, మగడు లేనమ్మ మానంచూడు * 
-సా మెత్త 


కలకంఠికంట కన్నీ రొలికెన 
సిరి యింటనుండ నొల్లదు నుమతీ. -సుమతీ శతకము 


ఆకర్షించ గలగటం స్రీకి ఒకవరం. ఆ వరాన్ని బహు తెలివిగా 
వాడుకోగలగాలి. అలాకాక తనే నిగ హం కోల్పోయి ప్ర 


256 


x అసలు - వెన్నెలా, పుస్వులు, సువాసన. లేడిచూపులు, సెల 
యేటి వరుగులు, వీణాన్వరం - ఇవన్నీ కలిసే స్రీ అవుతుంది. 
శ్రీలో ఇవన్నీ ఉండాలి సిజానికి, 

--రాపూరు సత్యనారాయణరావు 
ఖు సగలొల్లని నారిగలదె వరికింపంగన్‌. పూర్వక వి 
* అనూయ ముందు, ఆడది వెనుక పుట్టింది. సామెత 
* స్రీ హృదయం నవనీతం.... గట్టివడిందా దానిముందు వ్యజం 

ఎందుకూ వనికిరాదు. చలం 
స్రీ పురుషులు 

౫ పురుషుల సహచర్యం లేని స్రాలు వాడిపోతారు; స్రీ సహచర్యం 
లేని పురుషులు మూఢులవుతారు. ఇినోవ్‌ 

ప బంగారానికి పరీష అగ్ని; శ్రీకి పరీక్ష బంగారం; పృరుషనికి 
పరీత స్ర్తీ. _ జెంజమిన్‌ (ఫాంక్షిన్‌ 

x 


బలహీన క్షణాన్నో పొరబాటు జరిగితే, స్రీకున్న అపురూప 
మైన వర : కాస్తా భస్మాసుర హ_ఫ్రమయి కాల్చేస్తుంది. 


మగవాడు తన విజయాన్ని మరచిపోడు, స్త్రీ తన అపజయాన్ని 
, od ఆర్ష ఆగ చ అర & ఆర్త జ్య 
మరచిపోదు. ఈ పరస్పర విరుద్ధ స్వభావాలే త్రై ప్తరుషుల 


మధ్య అంతుదొరకని ఆగాధాలుగా మారుతున్నాయి. 
లతే 


స్నేహము 257 


శ నవ్వే అడదాన్ని వడ్చే మగ వాణ్ణి నమ్మరాదు. _సామెత 


గ రెండు శరీరాలలో సివసించే ఒకే అత్మ స్నేహితుడు. 
అరిస్టాటిల్‌ 


a బంధుత్వంలో ఉండే పతిబంధకాలూ వంతులూ సాధింపులూ 
స్వారాలూ బాధ్యతలూ ఎవరో నిరారణ చేసిన పటింపులూ 

థి థి ట్‌ 
స్నేహంలో ఉండవు. స్నేహబంధాన్ని ఎంతదూరంగా ఎంత 
వదులుగా ఉంచుకోవాలనీపిసే అలా ఉంచుకోవచ్చు. బంధువుల 
 చేతఒక మంచిమాట అనిపించుకోవటం కంటె స్నేహితులచేత 


అనిపించుకోటం తేలిక. కొడవటిగంటి కుటుంబరావు 


జ జంతువులు ఎంత మంచి స్నేహితులు ! అవి [పశ్నలడిగి 
బాధించవు; విమర్శచెసి నొప్పించవుం జార్జి ఇలియట్‌ 
స్నెహితుడనగా మరియొక “నేను” _జీనో 
శరముతో వీరు చేతుటవలన పాలు తన గుణములను నీటి 
కొనంగినది. పిదప, ఆ పాలు కళ పెళ కాచబడుటచ్చే నీరు 
దుఃఖించి ఆ దుఃఖముచేత మంటలోకురికినది. తన మిత్రు 
డైన నీటికి అట్టి వివత్తు కలిగినందున పాలుగూడ నిప్పులో 


కం A friend is another 1, —LenO 
[1.33] 


258 


స్నేహము 

డూకుటకు సిద్ద మైనది. అంతలో పౌంగుచున్న పాలపె నీటిన్సి 

చల్లగా, నీరు తనను చేరుచున్న కారణముచేత పాలు పొంగుట 
తగ్గి కాంతించెను. మహాత్ముల స్నెహ మీ రీతిగా నుండును. 

-భ రృృహరి 


స్నేహితుడే అయితే సూది బెజ్జిమంత దారే చాలును. బాధ్యత 
లేనివానికి వవంచమంత వెళువున్నా ద్వారం చాలదు, 
పర్షియన్‌ సామెత 


స్నేహితుడు కంటికి రెప్పా, కాలికి చెప్పూకూడా అయ్యేవాడు. 
సామెత 


స్నేహము దుఃఖాన్ని భాగిస్తుంది; ఆనందాన్ని హెచ్చిస్తుంది.]ే 
-ఆంగ్లసా మెత 

స్నేహితుని పొందే వకైకమార్శం తాను స్నేహితుడు కావడమే, 
-ఎమర్స్ఫన్‌ 

ఎరుక పిడికెడు ధనం సామెత 


కుజనుల స్నేహము ఉదయకాలమందలి నీడవలె మొదట 


పెద్దదిగా నుండి క్రమముగా త గిగోవును, సుజనుల స్నేహం 
(a) 





జప. 


1. Friendship multiplies joys and divides griefs. 


" ~Proverb 


స్వేచ్చ 259 


మిట్టమధ్యాహ్నపు నీడవలె మొదట చిన్నదిగానుండి [క్రమముగా 
హెచ్చును. -భ ర్హృహరి 


నః మనలోవున్న లోపాలవంటి లోపాలుగల వారితోనే నిజంగా 
మనం స్నేహంగా ఉంటాము. _ జార్జిజీన్‌ నాధన్‌ 


అడవి గాల్చువేళ నగ్నికి సాయమె 
నట్టిగాతి దీపమార్చి వేయు 
వీదపడినవేళ లేడురా స్నేహంబు. కరుణశ్రీ 





అవ్పుచేయడం [పారంభ మెనప్పడు మెరి అంతమవుతుంది. 
నూ క్రి 


స్విచ్చ 


స్వెచ్చ మనిషికి మొదటిశ్వాస; అది నీ రకపు సజీవభాష; 
భూమి నుండి నీవు నీ అడుగు తీసేవరకూ నిలుపుకోవలసిన 
ఒకే ధ్యాస, గుంటూరు శేషందశర్మ 


వ్యక్తి స్వాతంత్యం లేనీ సంఘం నియంత్మత్వం. సంఘ 


నయమ బద్ధ ౦కాని వ్యక్తి స్వాతం తకం అరాచకం, 
= హెల్‌. టి, వెల్‌ 


మనకు |పాణంపో సిన భగవంతుడు డానితోబాటు స్వేచ్చ 
గూడా యిచ్చాడు, = థామస్‌ జఫర్‌ సన్స్‌ 


10 


tl, 


2. 


14, 


La: 


ఇందలి సూక్తుల “సీ కర అకు 


తోడ్చడిన  గంథముల పటిక 
ge) 


కచ్చపీ (పతులు ట్రీ అదిభట నారాయణదాసు 

తెలమబ్బులు ట్రీ యన్‌, సంజీవదేవ్‌ 
౧ | ణీ 

వండిత వర మెళశ్వురకా స్త్రి 

వీలునామా — 8) [తిప్పుర నేని మసం 

ఠకరేఖ ట్రీ గుంటూరు శషేష్యదశర్మ 


సాక్షీ (సంపుటములు) 





శ్రీ పానుగంటి 6తమ్మనరసింహారావు 


బుణానందలహరి ట్రీ ముళ్ళపూడి వెంకటరమణ 
ఖండకావ్యము క్రీ గుఖం జాషువా 
; J ర్త 

కౌసల్య ఆ ట్రీ పోల్మాపగడ సత్యనారాయణమూ ర్చి 


ఆగ్నిగర్భ;. సాహిత్య పిదెరనాడోకర్‌ కె, సుుపనన్నా చాలా 


విష్ణుశర్మ ఇంగ్లిషు చదువు — విశ్వనాధ సత్యనారాయణ 
నారవారిమాట శ్రీ నార్ల వెంక పేశ్వరరావు 
0 గ 3) 


శ్రీ సత్యసాయి వచనామృతము శ్రీ దీపాల పిచ్చయ్యశా స్ర్రి 
జగదురుబోధలు థ్రీ కంచి కామకోటి జగద్గురువులు 
మాటవరన: మడత పేచీ: తనలో; 

రెండు రెళ్ళు శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు 


వేమన శతకము |బౌన్‌ దొర 


ల 
18. 


19. 


2k 


నగ 


24. 
కలో 


26, 


28. 


29. 
30. 
31. 


23 


[గంథముల పట్టిక 


బండ్ల మూ మూట కీ, బండ్లమూడి సత్యనారాయణ 
సినీవాలి! త్వ మేవాసహ -- “అరుద 
అషామాష; వడగక్ళు -శ్రీ రావూరి సత్యనారాయణరావు 
ఉలిష్షత ; జాగశ 18 _.సాషమి వివేకానంద 
&) రామగ్భష్ష బో ధావ్భాతం త్రీ చెరంతనానందస్వామి 


వెన్నెలకురిసిన రాతి -ట్రీ దేవరకొండ బాలగంగాధరతిలక్‌ 


టు -థ్రీశ్రీ 
మీహాల గొన మలు ఇ పత్యా పూర్ణానందం 
భాస్కర శతకము _శ్రీ మారద వెంకయ్య 
నీలినీడలు (నవల) _లత 


నజమెన నిఠరఇచనాలు శీ గోళ్ళమూడి గోపాలకృషమూ రి 
Fe be ఆ రా re) 


శీఖరాలు-బోయలు _డా॥ ని, నారాయణ రెడ్డి 

స్వామి రానుతీర ఉవన్యాసములు _స్వామి "కేళవతీర 
(గా 7 థె 

తెలుగుబాల కరుణశ్రీ” 

భగదిశ 

fy 
వా సవ స్రవము _ శీ ఉమాపతి పద్మనాభశర్మ 
గాలీభ్‌ గీతాలు, దాశరవతీ శతకం -డాః! దాశరధి 


నాగొడవ శ్రీ కాళోజీ నారాయణరావు 


[గంథముల వట్టిక . TES 


34. ప్రిన్స్‌ _మెకియ వెల్లీ 
35. గీతాభిజ్ఞానము 8 యార్లగడ్డ రంగనాయకులు చౌదరి 
36. నీలగిరి వేసవి వెన్నెల —&) సత త్యసాయిబాబా 


37. అనుభవము; వారనత్వం ; 
--శ్రీ కొడవటిగంటి కుటుంబరావు 
ఐశ్వర్యం, ఎండమావుబు J 


చరి. ఇల్లుకట్టిచూడు, పెళ్ళి చేసిచూడు 


(నవల) - శ్రీమతి మాదిరెడ్డి నులోచన 
39.  పరికుద్ద గంధము " -ఇండియా బెదిలు సొసైటీ 
40. వరవిక్రయం 0 కాళ్ళకూరి నారాయణరావు 


మొదలగు గంధములు 
SOUR CCT GE 
గమనిక 


కల నే 
(సం! లలణ లఘు 
గి 





“మణిపూసలు” (గంథమును రాష్ట్రంలోని అన్ని పాఠశాలల 
[గంథాలయాలకు తెప్పించుకొనుటకు అనుమతిస్తూ ఆంధ 
[(వదేశ్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ 24-6-1977 తేదీ 
R.C.No. 14-4CA/2/77 ఉత్రరువు 









NEN ర స ఏ 
గ్ర మ aes 














జ 


నాట నో 


ఐకమత్యమే జీవన శ్యూతం, స్వరాజ్యం గురించి అవగాహన, 
పనిలోనిమాధుర్యం, ఎందరో మహనీయులు, చిన్న కధలలో పెద్దగుణ 
పాఠం మాటా-మంతీ, డేశంయొక. పాతిపదికలు, అన, శీరికల 

క్‌ Gl ds 
[క్రిందఉన్న అన్ని రచనలూ విజ్ఞానదడాయకంగా, వివేకాన్ని "పెంపొం 
దించేవిగా ఉండి నిజంగా పాఠకునికి ఒక్కొక్క రచనా ఒక్కొక్క 
కాంతి రేఖగా అనిపిసాయి,” 


కా ఆం|ధ సచిత్ర వారవతిక 





కాంతి రేఖలు (రెండవ భాగము 


“కాంతిరేఖలు కావ్యంకాదు ; నాటకంకాదు ; కథకాదు ; నవల 
కాదు; సాహిత్య విమర్శన కానేకాదు. మరేమిటి ? బెతన్యాన్ని [వసా 
దించే ఒక సుందర సువర స్కువభాతం, అజ్ఞానాన్ని పోగొపే ఒక 

ఖు ie ఓ 


? 


విజ్ఞానసర్యన్వం.' - “కరుణశ్రీ” జంధ్యాల పావయ్యశళాన్త్ర. 


పనికొ చ్చే కథలు 


త్యాగం, కష్టాలు, కోరికలు, (క్రియాశీలత, గురుశిష్యులు, 

తల్లి పేమ, దేశభక్తి, ధర్మం, వసి, వరోవకారం, భగవంతుడు, 

మరణం. మోనం, విద్యార్థి, స్వళ క్తి మొద లైన అంశాలమీద 116 

కధలున్నాయి ఈ పు సకంలో. ఈ కథాత్మక విజ్ఞాన సర్వాస్వం 
అందరికీ పెన్నిధి. నిజానికి పేరులోనే ఉంది పెన్నిధి. 

_ “జాగృతి” వారవ, త్రిక 





